మహిషాసురమరినీ 
స్తోత్ర వివరణము __ 
Nc 9-62౨] 


డౌ.జి.ఎల్‌.ఎన్‌.శౌస్తి,11.50., M.Phil., Ph.D. 
(రిటైర్డ్‌) రీడర్‌ & భౌతిక శాస్త్ర విభాగాధ్యక్షులు 
టి.జె.పి.యస్‌. కళాశాల, గుంటూరు 


THE GLOBE ఇంకు 


జగద్గురు లీశము - గుంటూరు శాఖ 
(The World Teacher Trust - Guntur Branch) 
గుంటూరు - 522 002 
ఫోన్‌ :233995 





అ ప 


Mahishasura Mardini Stotra Vivaranamu 
by Dr.G.L.N. SASTRY 


మహిషాసుర మర్తినీ స్తోత్ర వివరణము 
ప్రథమ ముద్రణ ఆగష్టు 2002 
అన్ని హక్కులు వివరణకర్తవి (ర 
(ప్రతులకు 
1. ది వరల్డ్‌ టీచర్‌ ట్రస్ట్‌ 
H/o. డొ జి. ఎల్‌ ఎన్‌.శాప్రి 


5-10-4, 2/9, బ్రాడీపేట 
గుంటూరు -522 002 


ఫోన్‌ నెం.(0863) 233995 


2. ది వరల్డ్‌ టీచర్‌ (ట్రస్ట్‌ 


45-40-36/61, అక్కయ్య పాలెం 
విశాఖపట్టణము - 530 016 ' 
ఫోన్‌ నెం (0891) 565291 


వెల : రూ.80/- 
డి.టి.పి. : క్రియేషన్‌ గ్రాఫిక్స్‌, 
2/11, (బాడీపేట, గుంటూరు-2 ఫోన్‌ :250885 


ముద్రణ : విజయసాయి ఆఫ్‌ సెట్‌ ప్రాసెస్‌ అండ్‌ ప్రింటింగ్‌, 
గుంటూరు -2, ఫోన్‌ : 242345 





విషయము 
ముందుమాట | 
పీఠిక ౪ 
దేవీ భాగవతకథ xi 
మహిషాసురమర్దినీ స్తోత్రము xv 
స్తోత్ర వివరణము 
Lటరయగరినరరిని ముల 1 
ఏ: నురవరవర్శిణ! పతన 9 
లయ గరల్‌. esis Rt 15 
4. అయి నిజహుంకృతి ..........4000000062660 020 21 
5. అయి భో శతముఖ..........44000 0000006000. 27 
6. హయరణ మర్మర ......2౬ ౬0000 లలజలల 6666202266 32 
7. అయి శరణాగత వైరి...........0004060600060 00 37 


వుట సంఖ 
ర బుర'లలనాతత పుకు 41 
రరర యు 43 
10. రనుజ సుస్‌రగర es SR 47 
LL మహిత మహహ పు RH 49 
12-అయ సమన సు ప 53 
1 ౨ఏతపిరల. గరడక్‌ ర్‌7 
14 కమలదల మలు లుల ల 60 
TO rele ఏ టా! 63 
కం టు tt te 65 
17. 'వజిత సహాపైకరెక అ 69 
రం 73 


ప్రత్యక కృతజ్ఞతలు 
(ప్రథమ ముద్రణ) 


ఆదిశంకర భగవత్పాద విరచిత “మహిషాసురమర్దినీ 
|| సోత్రానికి వివరణ గల ఈ పుస్తకం లక్ష ప్రతులను ముద్రించి, 
|| పాఠక భక్తులకు అందజేయాలనే సత్సంకల్పాన్ని పురస్కరించుకొని 
|| - ప్రపథమంగా 1000 ప్రతుల ముద్రణకు 


ప్రొఫెసర్‌ శ్రీ వంగపల్లి విశ్వనాథం గారు 


ఆర్థికసహాయం చేశారు. నా తరఫున, మా జగద్దురు 


| పీఠం - గుంటూరుశాఖ తరఫున వీరికి ప్రత్యేక కృతజ్ఞతాభి 
వందనాలను తెల్పుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహం 
వరిపూర్ణంగాఉండి - వీరు, వీరి కుటుంబ సభ్యులు - || 
ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. 


గుంటూరు ఇట్లు 
16.8. 2002 జి. ఎల్‌. ఎన్‌. శాస్తి 





( విన్నపము 


పఠనఫలంగా సుఖసంపదలను ప్రసాదించే ఈ 'మహిషా | 

సురమర్దినీ స్తోత్ర వివరణ” లక్షపతులను ముద్రించి, పాఠక భక్తులకు || 
అందించి, వారి హృదయక్షేత్రాలలో భక్తి బీజాలను పెంపొందింప 
జేయాలని మా సంకల్పం. 


ఈ సందర్భంలో ఈ పుస్తకముద్రణ యజ్ఞానికి రూ. 1000/ 
- విరాళంగా ఇచ్చే దాత పేరు రాబోయే ప్రతిలో ముద్రించడమే 
కాక, ఇచ్చిన 1000 రూపాయలకు ప్రతిఫలంగా వారికి 51 
పుస్తకాలు ఉచితంగా పంపడం జరుగుతుంది. ఒక (ప్రతిని తాము 
ఉంచుకుని, మిగిలిన 50 (ప్రతులను తమ బంధుమిత్రులకు 
మంగళకరమైన కానుకలుగా అందజేయవచ్చును. 


లక్షప్రతుల లక్ష్యసాధనలో మీరూ భాగస్వాములై 
సహకరించి, అమ్మవారి కృపకు పాతులు కావలసినదిగా 
కోరుచున్నాము. డి.డి.గాని, ఎమ్‌.ఒ.గాని "The World 
Teacher Trust, Guntur" పేరున పంపవలసినదిగా మనవి. 


ఇట్లు 
ప్రచురణ కర్తలు 





+ 


ముందుమాట | 


ఆధ్యాత్మిక ప్రనంగాల నిమిత్తం నేను హైదరాబాదు 
ప్రతిసంవత్సరము ఫిబ్రవరి నెలలోను, ఆగస్టు నెలలోను వెళ్తాను. 
ప్రసంగాలు ఉన్న నాలుగు రోజులు నా ప్రియమిత్రుడు సింగరాజు 
శివప్రసాద్‌ స్వగృహంలో ఉంటాను. ఇటీవల 2002 ఫిబ్రవరి నెలలో 
21-2-02న జరిగిన చివరిరోజు కార్యక్రమంలో సాయం(త్రం 
“శివానందలహరి” పై (ప్రసంగించడం జరిగింది. ఉస్మానియా 
విశ్వవిద్యాలయంలో, కామర్సు ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్‌ అయినవారు, 
యువభారతి పుస్తక ప్రచురణ సంస్థ ముఖ్య కార్యకర్త, అయిన ప్రొఫెసర్‌ 
వంగపల్లి విశ్వనాథంగారు నాటి సభకు అధ్యక్షత వహించారు. నాతో 
వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మాట్లాడాలని సభా ప్రారంభానికి ఒక 
గంట ముందే వచ్చారు. ఆయన చాలా ప్రాక్టికల్‌గా ఉండే ముక్కుసూటి 
మనిషి. తను వచ్చిన పనిచెప్పి ఇక అసలు సంగతికి వస్తానన్నారు. నేను 
“రండి అన్నాను. 


పుస్తక ప్రస్తావన : 


“గాయత్రి, శ్రీ లలితా సహస్రనామ వివరణ, సౌందర్యలహరికి 
వ్యాఖ్యానం ఇలా అమ్మవారి విషయాలపై ప్రత్యేకంగా శాగస్త్రవిజ్ఞానాన్ని 
జోడిస్తూ ఆధునికుల హృదయాలకు హత్తుకునే విధంగా మీరు వివరించడం 


Li మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


నాకు బాగా నచ్చింది. మేము యువభారతి సంస్థ ద్వారా ఎన్నో పుస్తకాలు 
లోగడ ముద్రించి పాఠకులకు అందజేశాము. పుస్తక ప్రచురణ రంగంలో 
మాకు సరిపడినంత అనుభవం ఉంది. మీరు గనక మహిషాసుర మర్దినీ 
స్తోత్రానికి మీ పద్ధతిలో వివరణ వ్రాసి ఇస్తే (ప్రచురించాలని ఉంది” అని 
విశ్వనాథంగారు అన్నారు. అలా అంటూనే “లక్ష ప్రతులు మా లక్ష్యం” 
అన్నారు. “లక్ష్యం బాగానే ఉంది లక్షలు ఖర్చుపెట్టాల్సి వుంటుంది” 
అన్నాను నేను. “ఆ లక్ష్యాన్ని మాకు వదిలివెయ్యండి, మీ లక్ష్యాన్ని మీరు 
నెరవేర్చండి” అన్నారు ఆయన. ఇలాంటి పనులకు పూర్తిగా అమ్మవారి 
అనుగ్రహం పైనే ఆధారపడ్డనేను - “అలాగే, అయితే మే నెలనుండి గాని 
ఆ పనిని ప్రారంభించలేను అన్నాను”. “ఫర్వాలేదు 2002 అక్టోబర్‌ 
నెలలో వచ్చే దసరాల్లో పుస్తకం ఆవిష్కరణ అయ్యేటట్లుగా మాకిస్తేచాలు”, 
అయితే ఒక్క చిన్నకోరిక - పుస్తకంలో ఎక్కడో ఒక చోట ఈ పుస్తకం 
మా నాన్నగారికి అంకితం ఇస్తున్నట్లు తెలియపరచాలి” అన్నారు. ఆయన 
కోరికను నేను కాదనకుండా ఒప్పుకున్నాను. 


వివరణ దశ : 


2002 మే నెలలో ఒక ఐదు రోజులలో మొదటి ఐదు శ్లోకాలు 
వివరణ పూర్తయి ఆగిపోయింది. మళ్ళీ జూన్‌ నెలలో ఒక ఆరు రోజులలో 
ఆరు శ్లోకాల వివరణ వచ్చి ఆగిపోయింది. చివరకు జూలై నెలలో 28 
నుండి 26 తేదీలలో మిగిలిన ఏడు శ్లోకాలు పూర్తయాయి. నెల సంఖ్యతో 
ఆ నెలలో పూర్తయిన శ్లోకాల సంఖ్య సరిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము Li] | 


ఈ విధంగా అమ్మవారు నాకు అనుగ్రహించి అందించిన విషయాలను 
ఇలా పుస్తక రూపంలో మీ ముందుంచాను. 


దేవీ భాగవతంలోని పంచమస్మంధంలో చెప్పబడిన “మహిషాసుర 
వృత్తాంతానికి సంబంధించిన కథకూడా వేరే శీర్షికలో తెలుపబడినది. 

శ్లోకాలన్నింటిని వరుసగా చదువుకోవడానికి వీలుగా ఉంటుందని 
పాఠకుల సౌకర్యార్థం ప్రత్యేకంగా నాలుగు పేజీలలో ఈ శ్లోకాన్ని 
ముద్రించి జతచేయడం జరిగింది. 
కృతజ్ఞతలు : 

జన్మనిచ్చిన జననీజనకులకు, జ్ఞానమిచ్చిన గురుదేవులు ఎక్కిరాల 
కృష్ణమాచార్యులవారికి - నా ప్రణామములు. మాన్యమి్రులు శ్రీ మన్నవ 
గిరిధరరావుగారి సంపాదకత్వంలో నడచిన “భారతీయ మార్దము” అనే 
మాసపత్రికలో సంక్షిప్తంగా స్తోత్రానికి అర్ధతాత్పర్యాదులు డా॥ డి. ఎన్‌. 
దీక్షిత్‌గారు లోగడ వ్రాయడం జరిగింది. నేను వాటిని చదివాను. (ప్రస్తుత 
వివరణలోని శ్లోకాల అర్థాలకు వారిచ్చిన అర్థాలనే నేపథ్యంలో పెట్టుకుని 
వ్రాశాను. ఈ మిట్రులిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

స్తోత్రవివరణ రావడానికి కారకులై, పుస్తక ముద్రణకు ఆర్థిక 
సహాయం చేసిన ప్రొఫెసర్‌ వంగపల్లి విశ్వనాథంగారికి; హైదరాబాదులో 
ప్రసంగాల ప్రారంభానికి (పేరకుడైన నా ప్రియమిత్రుడు ఎస్‌. ఎస్‌. 


iv మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


ప్రసాద్‌కు, అతని సతీమణి చి. సౌ. విజయలక్ష్మికి నా హృదయపూర్వక 
కృతజ్ఞతలు. 

DTP చేసి ఇచ్చిన చి॥ సౌ. ఇందిరకు, సుందరంగా ముద్రించి 
ఇచ్చిన విజయసాయి ఆఫ్‌సెట్‌ ముద్రణాలయమువారికి, టైటిల్‌ పేజీని 
సుందరంగా తీసుకు రావడానికి సహకరించిన చి; ఎమ్‌.వి. 


రమణకుమార్‌కు, చి॥ టి. శ్యామనారాయణకు నా శుభాభినందనలు, 
శుభాశీస్సులు. 


నేను భౌతిక శాస్త్ర అధ్యాపకుణ్ణి కాబట్టి స్తోత వివరణలో వ్యాకరణ 
పరమైన దోషాదులు ఏమైనా వుంటే పండితులు విషయ వివరణానికే 
ప్రాధాన్యమిచ్చి సహృదయంతో సర్దుకుపోవలసినదిగా నా మనవి. 


“ఈ పుస్తకాన్ని ప్రొఫెసర్‌ వంగపల్లి విశ్వనాథంగారి తండ్రిగారైన 
కీ.శే వంగపల్లి నీలకంఠంగారికి అంకితం ఇస్తున్నాను”. విశ్వనాథంగారి 
కుటుషబ సభ్యులకు, పాఠక సోదరులందరికీ అమ్మవారి అనుగ్రహం 


అట్లీ 


పరిపూర్ణంగా వుండాలని ప్రార్థిస్తున్నాను. 


గుంటూరు వివరణకర్త, 
es జి.ఎల్‌.ఎన్‌. శాస్త్రి 


స్తోత్రకర్త 

భారతీయుల వివిధ ఆరాధ్యదైవాల గురించి నిష్పక్షపాతంగా, 
సంకుచితభావాలు లేకుండా వేద వ్యాసులవారు పద్దెనిమిది పురాణాల్లో 
వ్రాశారు. అలాంటి వ్యాసులవారి మార్గాన్నే అనుసరించిన వారెవరైనా 
ఉన్నారా అంటే, ఆయన “ఆదిశంకర భగవత్నాదులే”! శంకరులు 
శివునిపరంగా శివానందలహరి”, అమ్మవారి పరంగా - “సౌందర్యలహరి” 
విష్ణు సహస్రనామ వ్యాఖ్యానము, లక్ష్మీనరసింహస్వామిపరంగాను, 
లక్ష్మీదేవి పరంగాను, శ్రీరాముని పరంగా ... ఇలా ఎందరో దేవతల 
పరంగా స్తోత్రాలు వ్రాశారు. అందరిలోను ఉన్న ఒకే సర్వాంతర్యామిని 
చూడగలిగిన “అద్వైతి దృష్టి గలవారు మాత్రమే ఇలా త్రికరణ శుద్దిగా, 
నిష్పక్షపాతంగా సర్వదేవతా స్తుతులను వ్రాయగలరు. 


పైన తెల్సిన స్తోత్రాలతోపాటు ప్రస్తుత 'మహిషాసురమర్దినీ స్తోత్రం” 
గూడా ఆదిశంకరకృతమే ! ఇలా శంకరుల ద్వారా ఇవన్నీ రావడం 
మనందరి పురాకృతసుకృతమే! ఈ స్తోత్రంలోని శ్లోకాల శైలినిబట్టి 
తప్పకుండా స్తోత్రం శంకర కృతమేఅయి ఉండాలని విజ్ఞుల అభిప్రాయం. 
శాబ్దిక పద విన్యాసం, - ఛందోగమనంతో పోటీపడుతూ శ్లోకాలను 


Lil మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 

చదువుతుంటే - పాఠకుల హృదయాల్లో ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని 
కలుగజేస్తాయి. భక్తి ఉప్పొంగుతుంది. ఇది శంకరుల శైలిలోని ప్రత్యేకత. 
ఆయన రచించిన అన్ని రకాల స్తోత్రాలలోను ఈ విషయం ప్రస్ఫుటంగా 
కనిపిస్తుంది, వినిపిస్తుంది. 


స్యోత్ర విషయం 


దేవీ భాగవతంలోని పంచమస్మంధంలో చెప్పబడిన మహిషా 
సురాదులకు, అమ్మవారికి మధ్య జరిగిన మహాసం[గ్రామంలో అమ్మవారి 
విజృంభణను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ శంకరులు రచించిన స్తోత్రమే ఈ 
మహిషాసురమర్దినీ స్తోత్రము. ఈ స్తోత్రంలో పద్దెనిమిది శ్లోకాలుంటాయి. 
ఈ పద్దెనిమిది శ్లోకాలు “కవిరాజ విరాజితం? అనే ఛందస్సులో 
వ్రాయబడ్డాయి. చివరకు ఫల[శ్రుతిగా వేరే ఛందస్సులో ఒక చిన్న శ్లోకం 
ఉంటుంది. మిత్రులు డా॥ డి.ఎన్‌. దీక్షిత్‌గారు చెప్పినట్లు “ఈ స్తోత్రం 
పాఠకుల, [శ్రోతల పారవశ్యానికి పవిత్ర గంగా తరంగం. ప్రతిశోకం 
చివర మధురకింకిణిలాగా ధ్వనించే 'జయ జయహే మహిషాసుర మర్దిని! 
రమ్యకపర్దిని ! శైలసుతే !” అనే మకుటం అతి మనోహరంగా వుంటుంది.” 
ప్రతి శోకంలోను రెండు సార్లు 'జయ'” శబ్దం ఉచ్చరించబడుతుంది కాబట్టి 
- నిత్యం ఈ స్తోత్రాన్ని చదివేవారు - అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై 
- “జయాినికి “విజయానికి అలవాటుపడిపోతారు. 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము vii 


“జయి' పద విశిష్టత 

ఈ స్తోత్ర మకుటము లోని 'జయ” అనే పదం చాలా విశిష్టమైంది. 
- అక్షరాలకు, అంకెలకు (01819) మధ్య గల ఈ క్రింద తెలిపిన సంకేత 
సంబంధాన్ని వరరుచి సూచించాడు. 


1 2: “8 4 5 6 7 87.9 "0 
క ఖ ఘజ చ ఛ్‌ జ రు ఇ 
ట ఠ ద ఢ ణ త ధ ద ధ న 
ప ఫ బబ భ మ 


యర ల వ శ షస హ్హహ 

ఈ అక్షరాలకు అంకెలకు గల సంబంధాన్ని ఉపయోగించి పురాణ 
ఇతిహాస కథల్లోని ఎన్నో విశేషాలను కొందరు వివరించారు. ఈ 
పట్టికలో తెల్సిన దానిని బట్టి “జి అక్షరం ర అంకెను, యి అక్షరం 1 
అంకెను సూచిస్తాయి అని తెలుస్తోంది గదా! కాబట్టి 'జయి అనే పదం 
“81 సంఖ్యను (Number) సూచిస్తుంది. సంస్కృతంలో “అంకానాం 
" వామతోగతిక అన్న సూత్రం ప్రకారం పదంలోని అక్షరాలు సూచించే 
సంఖ్యను తెలుసుకోవాలంటే - పదంలోని అక్షరాలు తెలిపే అంకెలను 
కుడి నుండి ఎడమ వైపుగా వేసుకుని సంఖ్యను ఏర్పరచుకోవాలి. 
ఉదాహరణకు పైన తెల్పిన “జయ” పదమేతీసుకుంటే - జ -8, య-1 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


అంకెలను సూచించినా ఈ అంకెలను ఎడమ వైపుగా తారుమారు చేస్తూ 
1, 8 వరుసలో వ్రాసి - 'పద్దెనిమిదిగా గుర్తించాలి. దీనిని బట్టి 'జయ' 
అనే పదం “18” సంఖ్యను తెలుపుతుందని తెలుస్తోంది గదా !(భారతంలోని . 
పర్వాల సంఖ్య 18, భగవద్దీతలోని అధ్యాయాల సంఖ్య 18 ఉండడంలో 
గూడా ఈ “జయ” పద విషయాన్ని సూచిస్తాయి. అసలు భారతానికి 
'జయి మనేదే మొదటి పేరు. 

(నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌ 

దేవీం సరస్వతీం వ్యాసం తతో 'జయి ముదీరయేత్‌” 

అని ప్రార్థనా శ్లోకంగా భారతాన్ని చెప్పేముందు చదువుతారు.) 
18 శ్లోకాలే ఎందుకు ? 

మహిషాసురుణ్ణి మర్దించిన అమ్మవారికి పద్దెనిమిది బాహువులు 
ఉంటాయి. అమ్మవారి పద్దెనిమిది బాహువుల పరాక్రమాన్ని స్తుతించేందుకు 
18 శ్లోకాల్లో ఈ స్తోత్రాన్ని ఆదిశంకరులు రచించారు. 
ఈ ఛందస్సే ఎందుకు ? 

మహిషాసురునితో జరిగిన మహాసంగ్రామంలో అమ్మవారికి- 
ఎవ్వరికీ సాధ్యపడని “జయం” సిద్ధించింది. ఈ విషయాన్ని మారు 
(మోగేట్లు దండోరా వేయించి చెప్పేటట్లుగా ఉండడం కోసం ప్రతి శ్లోకం 
చివరలో 'జయ జయహే” అని పునరుక్తం అయేట్లుగా శ్లోకాల మకుటాన్సి 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము ix | 


ఎన్నుకున్నారు. యుద్ధంలోని సైనిక పద విన్యాస ఘోష వినబడేట్టుగా 
ఉండి, సోత్ర పఠనంతో ఒక విధమైన ఊపు, ఉద్వేగం వచ్చి ఉత్తేజం 
కలగడం కోసం ఈ 'కవిరాజవిరాజితం” ఛందస్సును ఎన్నుకున్నారు. 
అయితే, భక్తిపారవశ్యంతో చెప్పిన 8, 18 శ్లోకాలలో గణ ప్రాముఖ్యం 
కన్న గమన ప్రాధాన్యమే ఎక్కువ పాటింపబడినట్లు తోస్తుంది. అయినా, 
(ప్రతిపాదం 380 మాత్రల కాలగమనానికి సరిపోతుంది. (ఒక 'మాత్రి - 
ఒక హస్వాక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టె కాలాన్ని సూచిస్తుంది. దీన్ని 
బట్టి ఈ వృత్తంలోని ఒక్కొక్క పాదాన్ని చదవడానికి - 30 లఘువుల 
లేదా హ్రస్వాక్షరాలు ఉచ్చరించటానికి పట్టెకాలం పడుతుంది.) 
వివరణ విషయాలు 

శ్లోకాలకు బాహ్యార్ధమే కాకుండా అంతరార్జాలు, యోగపరమైన 
విశేషార్ధ్థాలు గూడా ఉంటాయి. నాకు అమ్మవారు అనుగ్రహించినంత 
వరకు వాటిని సరళమైన వ్యావహారిక భాషలో వివరించాను. అయితే - 
ఈ శ్లోకాలలోని ఇలాంటి భావాలను అర్థం చేసుకోవాలంటే -'దేవీ 
భాగవతం, “శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం), సౌందర్యలహరి’ ఇత్యాది 
(గంథాలుకూడా చదివి వుంటే వివరణ బాగా అర్ధమౌతుంది. ఈ స్తోత్ర 
వివరణ మరింత బాగా అర్థమవాలంటే - ముఖ్యంగా శ్రీ లలితా 
సహస్రనామ స్తోత్రానికి, సౌందర్యలహరికి నేను వ్రాసిన వివరణ గ్రంథాలు 


+" గూడా చదవండి. 


| x | మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 
ఫలశ్రుతి 
సుఖసంపదలు కలగడం ఈ స్వోత్రానికి ఫల[శుతిగా ఆదిశంకరులే 
చిట్టచివరి 19వ శ్లోకంలో చెప్పారు. మళ్లీ నేను వేరే ఫల[శ్రుతిని చెప్పవలసిన 
అవసరం లేదు. పఠించిన వారికి పఠించినంతగా ప్రసన్నురాలై పరమేశ్వరి 
వారికి కావలసినవి (ప్రసాదిస్తుంది. 
- జి. ఎల్‌ఎన్‌, శాస్త్రి 





( దేవీ భాగవత కథ 


పూర్వం మహిషుడనే దానవరాజు భూమిని పాలిస్తూ తనకు 
తిరుగులేని ఆధిపత్యం కోసం మేరు పర్వత శృంగం మీద తపస్సు చేశాడు. 
బ్రహ్మ ఆ తపస్సుకు మెచ్చి హంసవాహనంపై వచ్చి ప్రత్యక్షమై వరం 
కోరుకోమన్నాడు. తనకు చావు రాకుండా వరమిమ్మని మహిషుడడిగాడు. 
పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి ఏదో ఒకరకంగా గాని, ఎవరో 
ఒకరి వలననో గాని మరణము తప్పదు కాబట్టి - మరణము తప్ప 
మరి ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు. అబలలు అందరి కంటె 
బలహీనులని, సుకుమారులని నిర్ణయించుకుని అబల తప్ప మరి 
ఇతరులెవరివలనగూడా తనకు మరణం సంభవింపకూడదని వరం 
కోరగానే బ్రహ్మ “తథాస్తు? అన్నాడు. 


మహిషుని పుట్టు పూర్వోత్తరాలు 


దనువు దానవులకు రాజుగా భూమిని పరిపాలించాడు. ఆ 
దనువుకు రంభుడు”, 'కరంభుడు అని ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరికి 
సంతతి లేదు. సంతానార్థమై తపస్సు చేద్దామనుకున్నారు. కరంభుడు 
నీళ్లల్లో నిల్చి తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి 
వాణ్ణి చంపాడు. రంభుడు పంచాగ్ని మధ్యలో నిలిచి తపస్సు చేస్తుండగా 
అగ్ని దేవుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు రంభుడు 


Em మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


ముల్లోకాలను జయించగల పుత్రుణ్ణి ఇవ్వమని అడిగాడు. అందుకు 
అగ్ని అంగీకరించి - “ఎవరిపై నీకు కామవాంఛ కలుగుతుందో ఆమె 
ద్వారా నీకు తనయుడు కలుగుతాడు” అని చెప్పి అంతర్జానమౌతాడు. 


ఒకనాడు రంభుడు గిరిశ్చంగము మీద ఒక మహిషాన్ని చూడగా 
కామ భావన కలిగింది. అప్పుడు ఆ రంభుని వలన ఆ మహిషం గర్భం 
ధరించింది. ఒకసారి రంభుడు తన పట్టమహిషితో పాతాళ లోకానికి 
వెళ్లాడు. అక్కడ ఒక మహిషము ఈ రంభుని పట్టమహిషిని చూడగానే 
కామం గలిగి దగ్గరగా వచ్చి కలిసింది. ఆ సమయంలో రంభుడక్కడకు 
వచ్చి మహిషాన్ని ఎదుర్కోబోయాడు. కాని ఆ మహిషం రంభుణ్ణి తన 
కొమ్ములతో పొడిచి చంపింది. రంభుని మహిషి భయంతో యక్షులను 
రక్షణ కోరగానే - తరుముకుంటూ వస్తున్న మహిషాన్ని బాణాలు విడిచి 
చంపేశారు. చనిపోయిన రంభుని మృతదేహాన్ని యక్షులు వెదికి 
చితిచేస్తే - రంభుని మహిషి తాను గర్భవతి అని గూడా పట్టించుకోకుండా, 
యక్షులు వారించినా వినకుండా తన పతితో సహగమనానికి చితినెక్కింది. 
చితి జ్వాలలు వంటికి సోకగానే గర్భచ్యుతి జరిగి మపొషా 
సురుడుద్భవించాడు. పుత్రవాత్సల్యంతో రంభుడే తర్వాత రక్తబీజుడుగా 
జన్మించాడు. మహిషుడు తపస్సులు చేసి వరాలు పొంది ముల్లోక 
వాసులను ముప్పుతిప్పలు పెట్టసాగాడు. మహిషుని దుశ్చర్యలు 
దురాగతాలకు హరిహర(బ్రహ్మాదులు, దేవ, గంధర్వ, యక్ష్మ కిన్నర, 
కింపురుషాదు లెవ్వరూ ఏమీ చేయలేకపోగా - మహిషుడు పెట్టె అన్ని 
విధాల బాధలకు లోనయారు. 





మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 
అమ్మవారి ఆవిర్భావం 


మహిషుడు పెట్టె బాధలు తట్టుకోలేక దేవతలందరూ కార్యాచరణ 
నిమిత్తం ఒకచోట చేరి ధ్యాన నిమగ్నులయారు. అప్పుడు సర్వదేవతల 
అంశములు కలసి ఒక మహాతేజఃపుంజం వారి నుండి వెడలి 
ప్రత్యక్షమైంది. అసురుల ఆటలను అరికట్టి మహిషుని మరణానికి 
ఉద్భవించిన ఆ మహారూపానికి శివుని తేజస్సు ముఖం (నోరు) గాను, 
యముని అంశతో నునుపుగాను, నల్లగాను ఉందే కేశపాశం, అగ్ని 
తేజస్సుతో తైనయనాలు, సంధ్యా తేజస్సుతో తుమ్మెద రెక్కల వంటి 
నల్లని కనుబొమలు విల్లు ఆకారంలోను ఉత్సన్నమయాయి. వాయు 
దేవుని తేజస్సుతో శ్రవణేంద్రియాలు భాసించాయి. కుబేరుని తేజస్సుతో 
ముక్కు ప్రజాపతి తేజస్సుతో మల్లె మొగ్గల్లాంటి దంతపంక్తి, అరుణుని 
తేజస్సుతో పెదవులు, విష్ణువు అంశతో బాహువులు, వసువుల అంశతో 
వ్రేళ్లు, చంద్రుని అంశతో స్తనాలు, ఇంద్రుని తేజస్సుతో (త్రివకులతో 
నడుము, భూమి అంశతో పిరుదులు - ఏర్పడి అష్టాదశ భుజాలతో ఒక 
మహా మాయా రూపం ఆవిర్భవించింది. 


దేవికి సమకూర్చిన ఆయుధ విభూషణాలు 


హరి హర బ్రహ్మేంద్రాదులందరి అంశలు కలసి ఏర్పడిన ఆ 
మహామాయా దేవికి సకల ఆయుధాలు, సకల ఆభరణాలు సమకూర్చారు. 
కీరాబ్దిదేవత దివ్యవ'స్తాలను, విశ్వకర్మ వెలుగులు విరజిమ్మే చూడామణిని, 


Lr] మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


కటకకుండలాలను, కేయూర కంకణాలను; త్వష్ట ప్రజాపతి రత్న ఖచిత 
నూపురాలను; సముద్రుడు కంఠాభరణాలను, రత్నాంగులీయకాలను; 
వరుణుడు వాడిపోని పద్మమాల, వైజయంతిని; హిమవంతుడు వివిధ 
రత్నాలతో పొదగబడిన కనక సింహాసనాన్ని సమకూర్చారు. సింహ 
వాహనం మీద నానావిధ భూషణాలతో విరాజిల్లే ఆ మహామాయాదేవికి 
విష్ణువు వేయి అంచుల చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని వరుణుడు శంఖాన్ని 
అగ్ని మనోవేగంతో పోగలిగి, వందమందిని మట్టుపెట్టే శక్తిని, 
వాయుదేవుడు అక్షయ తూణీరాలను, దివ్యమైన ధనుస్సును ఇచ్చారు. 
ఇంద్రుడు వజ్రాయుధాన్నిచ్చాడు. యముడు దండాన్ని విశ్వకర్మ 
పరశువును ఇచ్చి - అందరూ వివిధ వేదమంత్రాలతో దేవిని స్తుతించారు. 
ఈ మహామాయాదేవియే - మదంతోను, కామంతోను విజ్ఞవీగే మహిషా 
సురుణ్జి, వాడిని ఆశ్రయించుకుని ఆగడాలు చేసే అసురవీరులందరినీ 
చీల్చి చెండాడి ముల్లోకవాసులను రక్షించింది. 


రిల 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము Lx] 


ఫీ 


(మహిషాసుర మర్చిని స్తోత్రము | 


అయి గిరినందిని ! నందితమోదిని ! విశ్వవినోదిని ! నందినుతే ! 
గిరివర వింధ్య శిరో 2._ధినివాసిని ! విష్ణువిలాసిని జిష్ణునుతే ! 
భగవతి హే శితికంఠకుటుంబిని ! భూరికుటుంబిని భూరికృతే ! 
జయ జయ హే మహిషాసురమర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే ! 1 
సురవరవర్నిణి ! దుర్ధర ధర్షిణి ! దుర్ముఖమర్నిణి ! హర్షరతే ! 
త్రిభువన పోషిణి ! శంకరతోషిణి ! కల్మషమోచని ఘోరరతే ! 
దనుజవిరోషిణి ! దుర్మదశోషిణి ! దుఃఖవినాశిని ! సింధుసుతే ! 
జయ జయ హే మహిషాసురమర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 2 
అయి జగదంబ ! కదంబవనప్రియ వాసవిలాసిని ! వాసరతే ! 
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగనిజాలయ మధ్యగతే ! 
మధుమధురే ! మధుకైతవభంజిని ! కైటవ భంజని ! రాసరతే ! 
జయ జయ హే మహిషాసురమర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 3 
అయి నిజహుంకృతి మాతృ నిరాకృతి ధూస్రువిలోచని ! ధూన్రుశిఖే ! 
సమర విశోణిత బీజసముద్ధవ బీజలతాధిక బీజిలతే ! 

శివ! శివ! శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాఛ-పతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 4 
అయి భో శతముఖ ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే ! 
రిపు గజగండ విదారణ ఖండ పరాక్రమ శౌండ మృగాధిపతే ! 

నిజ భుజదండ నిపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 5 





న్లో 


న్లో 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


హయరణ మర్మర శాత్రవ దోర్టుర దుర్ణయ నిర్ణర శక్తిభృతే ! 
చతుర విచార ధురీణ మహాశివదూతకృత ప్రమథాధిపతే ! 
దురిత దురీహ దురాశయ దుర్శ్మద దానవ దూత దురంతగతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 6 


అయి శరణాగత వైరి వధూ నరకీర వరాభయ దాయికరే ! 
త్రిభువన మస్తక శూల విరోధి నిరోధకృతామల తూలకరే ! 
దుర్షమితావర దుందుభి నాద ముహుర్ముఖరీకృత దీనకరే ! 

జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 7 
సుర లలనాతత థేయిత థేయిత తాల నిమిత్తజ లాస్యరతే ! 
కకుభాంపతి వర థోంగత తారక తాల కుతూహల నాదరతే ! 
ధిం-ధిం-ధిమికిట-ధిం-ధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 8 
రుణరుణర్సుణహింకృత సురనూపుర శింజిత మోహిత భూతపతే! 
నటిత నటార్థ నటీనట నాయక నాటిత నాటక నాట్యరతే 

పదనత పాలిని ! ఫాలవిలోచని ! పద్మవిలాసిని ! విశ్వధురే ! 

జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపరిని ! శైలసుతే! 9 
దనుజ సుసంగర రక్షణ సంగర పరిస్పురదంగ నటత్కటకే ! 

కనక నిషంగ పృషత్కనిషంగ రసద్ధట భృంగ హటావటకే ! 

హత చతురంగబల క్షితిరంగ ఘటద్దహురంగ వలత్మటకే ! 

జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 10 





జ 


శ్లో 


శ్‌, 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


మహిత మహాహవ మల్లమతల్లిక వేల్ల కరేరక భిక్షురతే ! 

విరచిత వల్లిక వేల్లిత గల్లక మల్లిక భిల్లిక వర్గయుతే ! 

భృతికృత ఫుల్ల సముల్ల సితారుణ పల్లవ తల్లజ చారుతనో | 

జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 11 
అయి సుమనస్సు మనస్సు మనోహర కాంతిలసత్కల కాంతియుతే! 
సుత రజనీ రజనీ రజనీ రజనీకర వక్త విలాసయుతే ! 

నయన సువిభ్రమ విభ్రమద భ్రమర భ్రమరాధిప విశ్వనుతే 

జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 12 
అవిరళ గండక మేదుర సమ్మద మత్త మతంగజ రాజగతే ! 

త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే ! 
అయి సుదతీజన లాలస మానస మోహన మన్మథ రాజగతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపద్దిని ! శైలసుతే. 13 
కమల దళామల కోమల కాంతి కలా కలితాకుల బాలలతే ! 

సకల కలావిచయక్రనుకేలి చలత్కల హంస కులాలికులే ! 

అలికుల సంకుల కువలయ మండిత మౌళి లసత్సమదాలికులే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్టిని ! శైలసుతే! 14 


కల మురళీరవ వాజితకూజిత కోకిల మంజుల గానరతే ! 

మిళిత మిళంద మనోహర గుంఫిత రాజతశైల నికుంజగతే ! 

మృగ గణ భూత మహా శబరీగణ రింఖణ సంభృత కేళియుతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 15 





మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


కటి తట నీత దుకూల విచిత్ర మయూఖ సురంజిత చంద్రకలే! 
నిజ కనకాచల మౌళి పయోగత నిర్జర కుంజర చారురుచే! 
ప్రణత సురాసుర మౌళి మణిస్సుర దంశు లతాధిక చంద్ర రుచే! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 16 
విజిత సహస్రకరైక సహస్ర సుధాకర రూప వరైక నుతే ! 

కృత సుత తారక సంగర తారక తారక సంగర సంగనుతే! 
గజముఖ షణ్ముఖ రంజిత పార్వ సుశోభిత మానస కంజపుటే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 17 
పదకమలం కమలానిలయే ! వరివస్యతి యో 2_నుదినం సశివే 
అయి కమలే! విమలే! కమలానిల శీకర సేవ్యముఖాబ్ద శివే! 

తవ పదమధ్య హి శివదం దృష్టి పథం గత మస్తుచ తస్య శివే! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 18 


స్తుతిమతి స్తిమితస్తు సమాధినా 
నియమతో యమతో2_నుదినం పరేత్‌ 
పరమయా రమయా సతు సేవ్యతే 
పరిజనో ఒపి జనో ౭ _ప చ తం భజేత్‌ 


శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు 
శ్రీ గణేశాయ నమః 
శ్రీ మత్తిపుర సుందర్వై నమః 


ముహిషానురమర్తినీ స్తోత్ర వివరణము 


శ్తోః అయి గిరినందిని ! నందితమోదిని ! విశ్వవినోదిని ! నందినుతే ! 
గిరివర వింధ్య శిరో ౭_ధినివాసిని ! విష్ణువిలాసిని జిష్టునుతే ! 
భగవతి హే శితికంఠకుటుంబిని ! భూరికుటుంబిని భూరికృతే ! 
జయ జయ హే మహిషాసురమర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 1 


అరము 
థి 


అయి = ఓ (తల్లీ!), గిరినందిని = హిమవత్సర్వతరాజ పుత్రికా!, 
నందిత మోడిని = ఆనందపరచువారిని సంతోషపరచుదానా !, 
విశ్వవినోదిని = విశ్వమును వినోదింప జేయుదానా !, నందినుతే = 
నందీశ్వరునిచే స్తుతింపబడుదానా !, గిరివరవింధ్య శిరో2_ధినివాసిని 
= పర్వతములలో శ్రేష్టమైన వింధ్యాద్రి శిఖరముపై నివశించుదానా!, 
విష్ణు విలాసిని = విష్ణువిలాసమునకు మూలకారణమైన దానా !, జిష్టునుతే 
= ఇంద్రునిచే స్తుతింపబడుదానా !, శితికంఠ కుటుంబిని= శివుని 
ప్రియపళత్నీ!, భూరికుటుంబిని = విశ్వమే సంసారమైన గృహిణీ !, 
భూరికృతే= గొప్ప గొప్ప పనులు (అవలీలగా) చక్కబెట్టుదానా ! లేదా 


2] మహిషాసుర మర్దినీ స్తోత్ర వివరణము 


గొప్పగా అనుగ్రహించుదానా!, రమ్యకపర్దిని = చూడచక్కని కురుల 
కూర్చులతో జడల ముడులు గలదానా!, శైలసుతే = శైలరాజపు(త్రీ |, 
హే భగవతి = ఓ భగవత్స్వరూపిణీ !, హే మహిషాసుర మర్దిని = ఓ 
మహిషాసురుని మర్దించి వధించినదానా !, జయ జయ = (నీకు) 
జయ పరంపర అగుగాక ! 


తాత్పర్యము 

ఓ తల్లీ ! హిమశైలపుత్రీ ! ఆనందపరచువారిని సంతోష 
పరచుదానా! విశ్వమును వినోదింప చేయుదానా ! నందీశ్వరునిచే 
కీర్తింపబడుదానా ! వింధ్యాద్రిపై నివాసము గలదానా ! విష్ణు (మాయా) 
విలాసములకు మూలకారణమైనదానా ! ఇంద్రునిచే స్తుతింపబడుదానా! 
ఓ భగవత్స్వరూపిణీ ! శివుని ఇల్లాలా ! విశ్వ కుటుంబినీ ! గొప్ప గొప్ప 
పనులు చెయుదానా ! లేదా గొప్పగా అనుగ్రహించుదానా! అందమైన 
జడల ముడులు గలదానా ! మహిషాసురుని వధించిన దానా ! నీకు 
జయపరంపర అగుగాక ! 


విశేషాంశములు 
అయి : పూజనీయురాలైన అమ్మవారిని అత్యంత భక్తి పూర్వక 
సాన్నిహిత్యంతో “ఓ తల్లీ” అని పిలవడానికి సంబోధన పూర్వకంగా 
ముందు చెప్పే సంస్కృత పదం “అయి!” “అయీ పదానికి సంబోధన 
(ప్రథమా విభక్తి రూపమే “అయి”. మన అమ్మకు మనపై ఎంత చనవు, 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము Lz] 


(పేమ ఉంటాయో అటువంటి చనవు, (ప్రేమలే అమ్మవారికి గూడా మన 
పట్ల ఉంటాయని, మనం అల్లరి పనులు చేసినపుడు తప్ప మిగతా 
సమయాల్లో ఆప్యాయంగా వుండే అమ్మలాంటిదే అమ్మవారు గూడా 
అని ఈ “అయి” పద ప్రయోగం సూచిస్తుంది. శ్రీ “లలితా సహస్ర 
నామాల్లో అయీ” అనేది అమ్మవారి ఒక నామం అని ఇక్కడ స్ఫురణకు 
రావాలి. 

గిరినందిని : “గిరిజా అంటే పర్వతరాజుకు పుట్టినది అని మాత్రమే 
అర్ధం. కాని, 'గిరినందిని” అంటే - 'పర్వతరాజుకుపుట్టి, ఆ రాజుకు 
ఆనందకారకురాలైనటువంటిది” అనే అర్థం కూడా వస్తుంది. 

గిరి” అంటే “పర్వతం” అనే అర్థమే కాకుండా, “గిరా అంటే “వాకు 
అనే అర్థాన్ని బట్టి “గిరి అనగా “వాకు నందు అంటే - స్తుతుల యందు, 
“నందిని” అనగా “ఆనందించేది” అని అర్ధం వస్తుంది. అందువలన 
'గిరినందిని' అనే సమాసానికి “స్తుతుల ద్వారా ఆనందించేది అని, 
'ఆశీర్వచనాల ద్వారా” అంటే “వరాల నివ్వడం ద్వారా ఆనందింప జేసేది” 
అని గూడా అర్థాలు వస్తాయి. 


నందితమోదిని : (తనను, తన ప్రాణికోటిని) ఆనందింపజేసే 
వారిని ఆనందింప జేస్తావు అనే అర్ధంతోబాటు ఏడిపించే వారిని 
ఏడిపిస్తావు, బాధలు పెట్టేవారిని బాధలు పెడతావు అనే సూచన గూడా 
ఈ సంబోధనలో వుందని గ్రహించాలి. 


విశ్వవినోదిని ఏ; “విరులు, రురులు, తరులు, గిరులతో 


నే మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


శోభాయమానంగా ఆకర్షణీయమైన ప్రకృతి స్వరూపిణిగా - రకరకాల 
పాత్రధారులతో నడపబడే జగన్నాటక సూత్రధారిణిగా - చిత్రవిచిత్రమైన 
విజ్ఞాన ఏనోద.. తో పుణ్యయాతత్రా న్గలాలతో - అందరినీ 
ఆనందపరచేది” - అనే అర్థం ఈ “విశ్వ వినోదిని” పద ప్రయోగంలో 
ఉంది. 


నందినుతే : 'నందీశ్వరునిచే నుతింపబడుదానా! అని బాహ్యార్ధం. 
నందీశ్వరుడు - వృషభముఖుడు. “యశృందసామృషభో విశ్వరూపఃి 
“చత్వారి శృంగా త్రయో౭స్యపాదా। ద్వే శీర్నే సప్త హస్తాసో అస్య ॥ 
త్రిధాబద్దో వృషభో రోరవీతి | మహోదేవో మర్యాగ్‌ం ఆవివేశి అన్న 
తైత్తరీయ వచనాల ప్రకారం - నంది సాక్షాత్తు శ్రేష్టమైన ప్రణవ స్వరూపమే! 
ప్రణవ పూర్వకంగా నుతింపబడేది” అని ఈ సంబోధన సూచిస్తుంది. 
“నందివిద్యా” అనే శ్రీలలితా నామాన్ని గూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 


గిరివర వింధ్య శిరో 2 _ధినివాసిని : పర్వతాల్లో వింధ్యపర్వతానికి 
ఒక ప్రాముఖ్యం వుంది. ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని 
విడదీస్తూ ఈ వింధ్యాద్రి మధ్యగా వుంటుంది. మనిషిని సరిగ్గా ఇలా 
రెండు భాగాలుగా విభజించే బిందువు నాభి” (అంటే బొడ్డు). నాభి. 
ప్రాంతంలో ఉండే చక్రాన్ని మణిపూర చక్రం” అంటారు. ఈ మణిపూర 
చక్ర స్థానాన్ని అధివసించి ఉండే అమ్మవారిని “వింధ్యాచలనివాసిని” 
లేదా “గిరివరవింధ్య నివాసిని” అని అర్ధం చేసుకోవాలి. “యశోదా 
గర్భంలో జన్మించిన నందగోపుని కూతురే వింధ్యాచలనివాసిని అయిన 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము జి 


దుర్గాదేవి” -దేశానికి ఉప ద్రవాలను సృష్టించే శుంభ - నిశుంభులు 
అనే రాక్షసులను వధించినది, సింహారూఢియి మహిషాసురుణ్ణి వధించినది 
- ఈ దుర్గాదేవియే !” అని ఈ '“గిరివర వింధ్య నివాసిని” అనే సంబోధన 
సూచిస్తుంది. 'వింధ్యాచలనివాసినీ” అనే శ్రీలలితానామం ఈ అర్జాన్ని 


నిర్ధారిస్తుంది. 


విష్ణువిలాసిని : యోగసాధన ప్రారంభ దశలో యోగ సాధకుణ్ణి 
పరీక్షపెట్టి మోహంలో పడేట్లుగా చేసే అమ్మవారి శక్తిని “విలాసినీ శక్తి 
అంటారు. ఈ విలాసినీ శక్తి దయలేకపోతే యోగం సిద్ధించదు, సరిగదా 
యోగమార్దం సుగమంగా భాసించదు. అమ్మవారి అనుగ్రహంతో ఈ 
విలాసినీ లక్షణాన్ని పుణికి పుచ్చుకుని విష్ణుమూర్తి “జగన్మోహినీ” రూపంతో 
శివునితోసహా చాలా మందిని మోహంలో పడేశాడు. తన గమ్యాన్ని 
ధ్యేయాన్ని మరచి పోయేటట్లు చేసి భస్మాసురుణ్ణి తనంతకు తానే భస్మం 
అయ్యేట్లు చేశాడు. అసురులందరూ తన అందాన్ని చూస్తూ అబ్బురంగా 
మోహంలో పడేట్లు చేసి, దేవతలకు అమృతమంతా పంచి పెట్టాడు. 
అలాగే ప్రస్తుతం - “ఈ విలాసిన్సీ శక్తి తోనే - తన గమ్యాన్ని లక్ష్యాన్ని 
మరచి పోయేట్లుగా చేసి మహిషాసురుణ్ణి గూడా అమ్మవారు మట్టికరిపించి 
మదాన్ని అణుస్తుంది” - అని సూచించడానికే 'విష్ణువిలాసిని' అని 
సంబోధించారు. శ్రీ లలితా సహస్ర నామాల్లోని “విష్ణమాయా, విలాసినీ” 
అనే నామాలను, 'సౌందర్యలహరి'లోని “హరిస్త్వామారాధ్య Mee శ 
అనే 5వ శ్లోకాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. 


Le] మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


జిష్ణునుతే : ఇంద్రియాలనే దేవతలకు మనస్సనే ఇంద్రుడు అధిపతి. 
దృఢమైన నిండు మనస్సుతో నుతింపబడే దానివి, అంతేగాని - నాలుక 
చివరి మాటలతో ముఖ స్తుతులు పొందే దానివి గాదనే అర్దాన్ని 
సూచించడం కోసం “జిష్టునుతే! అని శంకరులు సంబోధించారు. 


భగవతి : “భి అంటే ప్రకాశిస్తూ “గి అంటే గమించేది. చలించే 
మెరుపులా అనంతకాలంలో చైతన్యవంతంగా చరిస్తూ, అందరి 
హృదయాల్లోను ప్రకాశిస్తూ ఉండేది” అని అర్ధం. “ఈశ్వర స్పర్వభూతానాం 
వృాద్దేశే అర్మున తిష్టతి” అన్న గీతావాక్యానుసారంగా అందరి 
హృదయాల్లోనూ ఉండే ఈశ్వరుని స్వరూపమే ఈ “భగవతి” అని అర్థం. 
(భగవతీ, 'భగమాలినీ - అనే శ్రీలలితానామాలు ఈ అర్థాన్ని నిర్ధారిస్తాయి. 


శితికంఠ కుటుంబిని : శివుడు తెల్లగా కర్పూర గౌరవర్ణంలో 
వుంటాడు. కాబట్టి, ఆయన కంఠం గూడా తెల్లగానే వుంటుంది. 
అందుకని శివుణ్ణి “శితికంఠుడు” అంటారు. గరళం (విషం) (మింగి 
కంఠం వద్ద నిలిపాడు. కాబట్టి, కంఠం వద్ద కొంచెం (ప్రదేశం మాత్రం 
నల్లగా వుంటుంది. అందుకని శివుణ్ణి గరళకంఠుడు' లేదా “నీలకంఠుడు” 
అని గూడా అంటారు. గరళం (మింగినా కూడా వళ్లంతా నల్లబడి 
పోకుండా గరళం ఉన్న కొంచెం కంఠ ప్రదేశం తప్ప మిగతా శరీరమంతా 
తెల్లగానే ఉండేటట్లు చెయ్యగల సామర్థ్యం, దక్షత ఉన్నవాడు శివుడు. 
అంటే తన కంఠ భాగంలోని కొంత మేరకుతప్ప తనలో నిండి ఉన్న 
చతురశ భువనవాసులకు ఏవిధమైన ముప్పువాటిల్లకుండా - తన ఈ 





సమస్త విశ్వ కుటుంబాన్ని రక్షించుకున్నవాడు శివుడు. ఇలా శివుని చేత 
జరిపించడానికి కారణం “సర్వమంగళ అయిన ఆయన భార్యే ! అటువంటి 
“శితికంఠుని భార్య” అని గుర్తుకు రావడం కోసం అమ్మవారిని ఇలా 
సంబోధించారు. శ్రీ లలితా సహ(స్రనామాల్లోని “సదాశివ కుటుంబినీ' 
నామాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. 


భూరికుటుంబిని : పిపీలికాది (బ్రహ్మ పర్యంతం ఉన్న ఈ విశ్వం 
యావత్తూ అమ్మవారి కుటుంబమే ! “అటువంటి పెద్ద కుటుంబంలో - 
మచ్చ తెచ్చే, ముప్పుతెచ్చే - మహిషుని లాంటి వాడు ఉంటే - 'శ్రీమాతయే” 
గాక 'శ్రీమహారాజ్జీ' “శ్రీమత్సింహాసనేశ్వరీ గూడా అయిన అమ్మవారు 
ఊరుకుంటుందా ? వాడిపై తగిన చర్య తీసుకుని తన కుటుంబాన్ని 
చక్కదిద్దుతుంది గాని” అనే స్ఫురణ మనకు కలగడం కోసం అమ్మవారిని 
'భూరికుటుంబిని” అని సంబోధించారు. 


భూరికృతే : “అవతల శత్రువు ఎంత పెద్దవాడైనా, ఎంత 
దుర్మార్గుడైనా ఎంత బలగం కలవాడైనా అమ్మవారు - వాణ్ణి మట్టికరిపించి 
మటుమాయం చేయగలదు. ఇటువంటి అసాధ్యమైన మహత్తర కార్యాలు 
ఎన్నో అమ్మవారు చేసింది. మహిషుణ్ణి మర్దించడం ఓ లెక్కా ?” అనే 
' సూచన, ఎంత అనుగ్రహాన్నైనా వర్షించగలదనే సూచన ఈ సంబోధనలో 
ఉన్నాయి. ఎందుకంటే - సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అను(గహాలనే 
పంచమహాకృత్యాలు ఆవిడ చేస్తుంది గాబట్టి. (శ్రీ లలితా సహస్ర 
నామాల్లోని 'పంచకృత్య పరాయణా” అనే నామం ఇక్కడ గుర్తుకు రావాలి. 


కీ మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


రమ్యకపర్దిని : శిరస్సునందు ఉద్భవించే తపోమయములైన తేజః 
పుంజాలను జడలముడులు అనీ, కురులకూర్చు అనీ “'కపర్టినీ” పదంతో 
సంకేతిస్తారు. అమ్మవారి అలాంటి జటాజూటం అందంగా ఆహ్లాదకరంగా 
చూడ ముచ్చటగా ఉంటుంది” అని, ఎవరి కబరీబంధం చూస్తే - మన 
కర్మబంధాలు వీడిపోయి, మనకు జ్ఞాన సంపర్క భావాలు ఉద్భవిస్తాయో 
- ఆమె అమ్మవారు అనీ సూచించేందుకే శంకరులు అమ్మవారిని 
“రమ్యకపర్దిని అని సంబోధించారు. శ్రీ లలితా సహస్ర నామాల్లోని 
“'కపర్టిన నామం ఇక్కడ గుర్తుకు రావాలి. 


శైలసుతే : మనలోని మదానికి సంకేతుడైన మహిషాసురుణ్ణి 
మర్దించే అమ్మవారిని “శైలసుతే? అని సంబోధించడంలో చాలాబెచిత్యం 
ఉంది. స్థిరత్వం, దృఢత్వం, విశాలత్వం, బెన్నత్యం, వివిధ జీవరాసులకు 
జెషధాలకు, జీవనదీ ప్రవాహాలకు చల్లని ఆశయంగా ఉండటానికి - 
అనుగుణంగా ఉండే పేరెన్నికగలదే హిమశైలం. అటువంటి 
హిమశైలరాజుకు పుత్రిక అయిన అమ్మవారికి గూడా ఆ లక్షణాలు 
ఉంటాయి సుమా ! ఈ సల్లక్షణ, సంపన్నత్వంతోనే అమ్మవారు 
మహిషాసురుణ్ణి వధించి, ముల్లోకవాసులకు ముప్పు తప్పించి, ముదాన్ని 
చేకూర్చి 'కౌండంత' అండగా నిలిచింది అని ఈ సంబోధన సూచిస్తుంది. 


'శైలేంద్రతనయా” అనే శ్రీ లలితా నామం ఈ సంబోధనకు దగ్గజగా 
వుంటుంది. 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 2] 


శః సురవరవర్నిణి! దుర్ధర ధర్షిణి! దుర్ముఖమర్నిణి ! హర్షరతే ! 

త్రిభువన పోషిణి ! శంకరతోషిణి ! కల్మషమోచని ఘోరరతే ! 

దనుజవిరోషిణి ! దుర్మదశోషిణి ! దుఃఖవినాశిని ! సింధుసుతే ! 

జయ జయ హే మహిషాసురమర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 2 

అర్థము 
సుర = దేవతలకు, వర = వరములను, వర్షిణి = వర్షించుదానా!, 

దుర్దర = దుర్ధరుని లేదా ధరించుటకు శక్యము గాని వారిని, ధర్షిణి = 
గట్టిగా ఎదుర్మొనుదానా!, దుర్ముఖ = దుర్శుఖుని లేదా దుర్భాషలాడు 
వారిని, మర్షిణి = సహించు దానా !, హర్షరతే = ఆనందమునందు 
కీడాసక్తి కలదానా !, (త్రిభువన = ముల్లోకములను, పోషిణి = 
పోషించుదానా !, శంకర = శివుని, తోషిణి = సంతోషపరచుదానా !, 
కల్మష = పాపములను, మోచని = పోగొట్టుదానా !, ఘోరరతే = 
భయము గొలిపెడి (క్రీడలో ఆసక్తి కలదానా !, దనుజ = రాక్షసులను, 
విరోషిణి = మిక్కుటమైన రోషముతో మిక్కిలిగా హింసించుదానా !, 
దుర్మద = దురహంకారమదాంధులను, శోషిణి = అణగద్రొక్కుదానా, 
దుఃఖవినాశిని = దుఃఖమును పోగొట్టుదానా !, సింధుసుతే = 
సముద్రపుత్రికా !, హేమహిషాసురమర్దిని = ఓ మహిషాసురమర్చినీ!, 
జయ జయ = (నీకు) జయపరంపర అగుగాక! (రమ్యకపర్దిని, శైలసుతే! 
పదములకు మొదటి శ్లోకములో చెప్పబడిన అర్థములనే ఇక నుండి 
ప్రతిశ్లోకమునకు గ్రహించవలెను). 


Lo} మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 
తాత్పర్యము 

ఓ మహిషాసురమర్దినీ ! దేవతలకు వరాలను కురిపించుదానా! 
భరించుటకు శక్యము కాని వారిని సైతము గట్టగా ఎదుర్మొనగలదానా! 
దుర్భాషలాడు వారి పట్ల తొందరపడక ఓరి వహించుదానా ! 
ఆనందమునందు క్రీడాసక్తి కలదానా ! ముల్లోకవాసులను పోషించి 
కాపాడుదానా ! శివునికి ముదముచేకూర్చుదానా ! పాపములను 
పోగొట్టుదానా ! భయము గొలిపెడు తాండవాది క్రీడలలో ఆసక్తి కలదానా! 
రాక్షసులను మిక్కుటమైన రోషముతో హెచ్చుగా హింసించుదానా ! 
దురహంకార దుర్మదాంధులను అణగ ద్రొక్కుదానా! దుఃఖములను 
పోగొట్టుదానా! సముద్రపుత్రికా ! నీకు జయపరంపర అగుగాక! 


విశేషాంశములు 


సురవరవర్శిణీ : అందరికీ వరాలిచ్చేది దేవతలైతే - ఆ దేవతలకు 
వరాలిచ్చేది అమ్మవారు. ఆ వరాలు గూడా ఏదో పొదుపుగా 
పీనాసితనంగా - రెండో మూడో కాదు. వరాలను వర్షింప చేస్తుంది - 
అని 'సురవరవర్షిణి సంబోధన సూచిస్తుంది. 


దుర్ధరధర్నిణి : ఈ శబ్దానికి - ధరించడానికి, భరించడానికి - 
అనుభవించడానికి అతికష్టంగా ఉండేవారనే అర్థమే కాకుండా 'అతి కష్టంగా 
వుండే వాటిలో అన్నిటి కన్న మిన్న అయిన - 'బుణ, జరా, మరణ, 
నరకాలినే అర్థాలను కూడా చెప్పుకోవచ్చు. అమ్మవారు వాటిని కూడా 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 
దూరం చేస్తుందని - ఈ సంబోధన సూచిస్తుంది. శ్రీ లలితా 
సహ(స్రనామాల్లోని “సర్వవ్యాధి ప్రశమనీ' 'సర్వమృత్యు నివారిణి 
'మృత్యుదారు కుఠారికా” “దురాధర్నా అనే నామాలను ఇక్కడ గుర్తు 
చేసుకోవాలి. 
దుర్ముఖమర్నిణి “యుద్ధంలో పలాయనం చిత్తగించడం కంటె - 
మరణించడమే మేలు, కీర్తిదాయకము. వీరులైన వారికి అపకీర్తి 
మరణం కంటె దుఃఖకరమైనది' - అని చెప్పి మహిషుణ్జి దేవిపై యుద్దానికి 
ప్రేరేపించి సమర్ధించినవాడు దుర్ముఖుడు. వీణ్ణి కూడా అమ్మవారు 
చంపి, వాడు కోరుకున్నట్లుగానే వాడు అపకీర్తి పాలుకాకుండా చేసింది. 


“దుష్టులు, దుర్మార్గులు” వేరు - దుర్ముఖులు వేరు. ముఖంలోనే 
దుర్ముఖులు చెడ్డవారు గాని లోపల వీరికి సహజంగా దుష్టత్వం వుండదు. 
బయట వారి (పేరణ వల్ల, ప్రమేయం వల్ల, ప్రలోభం వల్ల మాత్రమే 
తాత్కాలికంగా దుష్టత్వాన్ని ముఖంలో కనబరుస్తూ ఉంటారు. 
'దుర్భాషలాడేవార'నే అర్ధం గూడా “దుర్ముఖ” పదానికి చెల్లుతుంది. 
ఇటువంటి వారి పట్ల అమ్మవారు కొంచెం ఓర్పు వహించి వారివల్ల 
తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులపట్ల కొంత సహనంగానే ఉండి,.వారు 
మంచిగా మారితే ఊరుకుని, మారకపోతే మహీతలం నుంచి మాయం 
చేస్తుంది - అనే సూచన ఈ 'దుర్ముఖమర్శిణి' సంబోధన సూచిస్తుంది. 


హర్షరతే : ఆనంద క్రీడాత్మకంగా ఉండడం అంటే అమ్మవారికి 
ఇష్టం అని ఈ సంబోధన సూచిస్తుంది. సుఖదుఃఖాలకు, కష్టనష్టాలకు 


[2 మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


అతీతంగా ఎప్పుడూ సంతోషంతో వుంటూ బిగువు లేకుండా ఆనందంగా 
జీవితాన్ని గడుపుతూ వుండే వారి పట్ల, వారి సంతోషం పట్ల అమ్మవారు 
ఎక్కువ మక్కువ కలిగి వుంటుందనే సూచన గూడా ఈ “హర్షరతే' 
సంబోధనలో ఉన్నదని (గహించాలి. 


త్రిభువన పోషిణి : ముల్లోకాలను, ముల్లోకవాసులను 
పోషించేది'అని ఈ సంబోధనకు ఒక అర్థం. తిభువనపావని” అయిన 
గంగానదిని పోషించేది గూడా అమ్మవారే అనే అర్థం ఈ త్రిభువన 
పోషిణి సంబోధనలో ఉన్నది. ఎందుకంటే - 'భువనము అంటే 
“ఆకాశము, “లోకము” “ఉదకము” అనే మూడు అర్ధాలూ ఉన్నాయి. 
ఉదకమనే అర్ధం తీసుకుంటే = త్రిభువనాల్లోను ప్రవహించగలిగిన ఉదకం 
గంగానదికి సంబంధించినదే ! స్వర్గలోకంలో 'వియధ్గంగిగా, 
మర్వ్యలోకంలో 'మందాకిని'గా, పాతాళలోకంలో 'భోగవతిగా గంగానది 
ప్రవహించి, ఆ మూడు లోకాలను పావనం చేసింది. ఇటువంటి 
త్రిభువన పావని అయిన గంగను గూడా పోషించేది అమ్మవారే అనే 
సూచన ఈ “త్రిభువన పోషిణి సంబోధనలో ఉన్నది. 

శంకరతోషిణి : శివునికి సంతోషాన్ని కలుగచేసేది? అని ఈ 
సంబోధనకు సంక్షిప్తార్థం. కళ్యాణమై కాపరానికి వచ్చిన కాత్యాయని 
శివునివాసమైన శ్మశానవాటికలో తన పారాణి పాదాన్ని మోపవలసి 
వచ్చింది. అమ్మవారు - “ప్రపంచ సృష్ప్యున్ముఖకారిణి” 'సృష్టిస్వరూపిణి” 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము | 13 | 


కాబట్టి పునః సృష్టితో శుభానికి నాందీకారకు రాలైంది. “శం” అంటే 
“శుభము, సుఖము, “శాంతి అని అర్థాలు. ఈ శుభ, సుఖ, శాంతులను 
పునః సృష్టి ద్వారా కలుగజేసేది గాబట్టి అమ్మవారు “శాంభవీ “శాంకరీ” 
అయింది. ఈ శుభలక్షణాలు గల అమ్మవారు శివునికి అర్థాంగి అయింది 
కాబట్టి శివుడు గూడా “శంకరుడు” అంటే శుభ సుఖశాంతులను 
కలుగజేయువాడు” అయినాడు. తన సర్వమంగళ లక్షణంతో శివుణ్ణి ఈ 
విధంగా సంతోషపెట్టెది గాబట్టి అమ్మవారిని 'శంకరతోషిణి' అని శంకరులు 
సంబోధించారు. 'మందస్మితప్రభాజాలమజ్జత్మామేశ మానసా” అన్న శ్రీ 
లలితా నామాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 


కల్మషమోచని : దోషాలనుండి, పాపాలనుండి మనలను విముక్తుల్ని 
చేసేది అమ్మవారు. కళశ్ళ్శలాలు, కల్మషాలు, పాపాలు, పాతకాలు, 
మహాపాతకాలు ఇలాంటివి చాలా వుంటాయి. వీటన్నింటినీ పోగొట్టగల 
సామర్థ్యం అమ్మవారికే వుంటుంది. “పాపనాశినీ' 'మహాపాతకనాళశినీ” 
'పాపారణ్య దవానలా' మొదలైన శ్రీ లలితానామాలు ఈ 'కల్మషమోచని' 
సంబోధనను ధృవపరుస్తాయి. 


ఘోరరతే : ఘోరం) అంటే 'భయంకరంి అని అర్థం. రతి” అంటే 
ఆసక్తి అని అర్థం. “దుష్టుల పట్ల , దుర్మార్గుల పట్ల రాక్షస ప్రవృత్తి గల 
వారి పట్ల భయంకరంగా కనబడి - వారిని బెదరగొలట్టి, అదరగొట్టి, 
అణచి వెయ్యడంలో అమ్మవారు ఆసక్తిని చూపుతుంది” అని ఈ సంబోధనకు 


ఒక అరం. 
థి 


L4] మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 

“ఘోరి శబ్దం భయానికే కాకుండా శివునికి గూడా చెల్లుతుంది. 
శివునికి రెండు రూపాలు - ఒకటి 'హఫారరూపంి రెండవది 'అహోరరూపం'. 
ఈ విషయం మహన్యాసంలో “అఘోరేభ్యో2_థ ఘోరేభ్యో ఘోర 
ఘోరతరేభ్యః” అని చెప్పబడుతుంది. భక్తులపాలిట, శిష్టుల పాలిట - 
అఘోరరూపం, దుష్టుల పాలిట - ఘఫోరరూపం శివుడు ప్రదర్శిస్తాడు. 
అందుకే - శివునికి గల ఈ రెండు రూపాలూ అమ్మవారికి ఇష్టం” అని 
ఈ సంబోధన తెలుపుతుంది. 


ప్రళయకాలరుద్రునితో కరాళదంష్టల కాళిక శృంగార 
రససంబంధమైన సరస సల్లాపాదులను ఊహిస్తే అవి గూడా భీకర 
సంగ్రామ రీతులనే గుర్తు చేయవచ్చు. ప్రళయ భయానకాన్ని స్ఫురింపజేసే 
ఆ కోలాహల (ప్రౌఢ ప్రణయాన్ని ఉద్దేశించి - శంకరులు 'ఘోరరతేి అని 
అమ్మవారిని సంబోధించారు. 


దుర్మదశోషిణి : 'దుష్టబుద్ధితో దుశ్చర్యలను చేస్తూ పేట్రేగి పోయే 
దుర్మదాంధీపూతచేతస్ములను అరికాళ్లతో అణగదొక్కుతుంది. అనే అర్ధంలో 
'దుర్మదశోషిణి? అని అమ్మవారిని సంబోధించారు. “మదనాశినీ” అనే 
శ్రీ లలితా నామం ఈ సంబోధనను సమర్ధిస్తుంది. 


దుఃఖవినాశిని : బాధలు రెండు రకాలు. 1. భౌతికము 2. 
మానసికము. ‘భౌతికమైన దెబ్బలు రోగాలు, రొప్పులు వాటివల్ల కలిగే 
దుఃఖాన్నేగాక - ఈర్ష్య, అసూయ, స్వాతిశయాభిమాన అనుమానాలతో 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 15 | 


మానసికమైన బాధలవల్ల కలిగే దుఃఖాలను గూడా అమ్మవారు 
పోగొడుతుంది” అని చెప్పడం కోసం అమ్మవారిని “దుఃఖవినాశిని అని 
సంబోధించారు. “కష్టాలను తీర్చి దుఃఖాలను పోగొడుతుందని, సుఖాలను 
కలుగజేస్తుందని చెప్పే శ్రీ లలితానామాలైన 'దుఃఖహంత్రీ 'సుఖప్రదా' 
నామాలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 


సింధుసుతే ; 'సింధు అంటే సింధునది” అని, “సముద్రము” 
అని అర్థాలు చెప్పుకోవచ్చు. _ లక్ష్మిదేవిని 'క్షీరాబ్టికన్య' అంటారు. 
'ముగురమ్మల మూలపుటమ్మ' అయిన అమ్మవారి యొక్క ఒక అంశమే 
లక్ష్మిగా రూపొందిందని, అందుకే శ్రీ లలితా నామాల్లో మహాలక్ష్మీ 
నామం గూడా ఉందని చెప్పుకుంటే - ఈ మహాలక్ష్మీ నామపరంగా 
అమ్మవారు గూడా క్షీరాబ్ది సుతయే అవుతుంది - అని ఈ 'సింధుసుతే' 
సంబోధనకు ఇంకో అర్థాన్ని గూడా (గహించవచ్చును. 


“సుధాసాగరమధ్యస్థా” అనే శ్రీ లలితానామాన్ని బట్టి అమ్మవారు 
సుధాసాగర మధ్యంలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని కృింధుసుతే” 
అని సంబోధించినా చెల్లుతుంది. 


శ్లో అయి జగదంబ ! కదంబవనప్రియ వాసవిలాసిని ! వాసరతే ! 
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగనిజాలయ మధ్యగతే ! 
మధుమధురే ! మధుకైతవభంజని ! కైటవ భంజని ! రాసరతే ! 
జయ జయ హే మహిషాసురమర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 3 


Le] మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 
అర్ధము 

అయి =ఓ (తల్లీ) ! జగదంబ = జగన్మాతా |, కదంబవన = 
కడిమి చెట్ల తోట అనెడు, ప్రియవాస = ఇష్టనివాసము నందు, విలాసిని 
= ఒప్పుదానా !, వాసరతే = వసతి, లేదా ఉపాధులను కూర్చుటలో 
ఆసక్తిగలదానా !, శిఖరి = పర్వతములలో, శిరోమణి = (శ్రేష్టమైన, 
లేదా తలమానికమైన, తుంగ = ఎత్తయిన హిమాలయ శృంగ = 
శిఖరమనెడు, నిజాలయ = స్వంత నిలయమునందు, మధ్యగతే = మధ్య 
ఉండుదానా!, మధుమధురే = తేనెవలె మధురమైన దానా !, మధు = 
మద్యము, కైతవ = కపటము, జూదము (మొదలగు వ్యసనములను,), 
భంజని = వదిలించుదానా !, కైటవ భంజని = కైెటభుడను రాక్షసుని 
అణగద్రొక్కిన దానా !, రాసరతే = సార రసానుభూతి యందు 
ప్రీతిగలదానా !, హే మహిషాసురమర్దిని ! = ఓ మహిషాసురమర్దినీ! 
జయజయహే = నీకు విజయపరంపర అగుగాక ! 


తాత్పర్యము 
తల్లీ ! జగన్మాతా ! కడిమి చెట్ల తోటను నివాసముగా 
అలరారుదానా! వసించుటకు వీలగు ఉపాధులను కల్పించుటలో ఆసక్తి 
గలదానా ! పర్వతద్రేష్టమైన హిమాలయ పర్వత శిఖరములపై 
నివసించుదానా ! తేనెవలె తీయనైన అనుభూతిని ప్రసాదించు స్వభావము 
గలదానా ! మద్యము, కపటము, జూదము మొదలగు వ్యసనములను 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 17 | 


పోగొట్టుదానా ! మధుకైటభులను రాక్షసులను వధించినదానా! 
సారరసానుభూతియందు ప్రీతిగలదానా ! ఓ మహిషాసుర మర్దినీ ! 
నీకు విజయ పరంపర అగుగాక ! 


విశేషాంశములు 
జగదంబ : “జి అంటే పుట్టుతూ, “గ అంటే ముందుకు గమిస్తూ 
అనగా కొనసాగుతూ ఉండేదే “జగత్తు. ఇటువంటి లక్షణం గల జగత్తు 
ఉద్భవానికి, కొనసాగడానికి మూలకారణమైన తల్లిలాంటిది అని 
'జగదంబి సంబోధన సూచిస్తుంది. శ్రీ లలితానామల్లోని 'జగతీకందా), 
'విశ్వగర్భా' వంటి నామాలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 


కదంబవన(పియవాసవిలాసిని: కదంబవనం అంటే కడిమి 
చెట్లతోట. కడిమి పూలంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇంక కడిమి 
పూల తోట అంటే ఇంకా ఎంత ఇష్టంగా ఉంటుందో చెప్పలేం ! అందుకే 
అమ్మవారు తన రెండు చెవుల పైన కడిమి పూలను కాదు ఏకంగా కడిమి 
పూల గుత్తులనే అలంకారంగా ధరిస్తుంది. ఈ విషయాన్ని వ్యాసుల 
వారు గూడా శ్రీ లలితా సహస్ర నామాల్లో కదంబ మంజరీ క్లుప్త 
కర్ణపూర మనోహరా !’ అనే నామం ద్వారా సూచిస్తారు. కడిమి, 
తులసి, మారేడు - ఇవి లక్ష్మీప్రదమైన సకల శుభాలను కలుగజేస్తాయి. 
వీటిలో కడిమిపూలు అరుణారుణ వర్ణంలో ఉంటాయి కాబట్టి అమ్మవారికి 
అవంటే మరింత ప్రీతి. అటువంటి తన కిష్టమైన కడిమిపూల తోటలో 
విహరిస్తూ అమ్మవారు ఉంటుందని చెప్పడం కోసమే ప్రస్తుత సంబోధనతో 


Le] | మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


ఈ స్తోత్రంలోను, “నీపోపవనవతి” అని సౌందర్యలహరీ స్తోత్రంలోని 
8వ శ్లోకంలోను - శంకరాచార్యుల వారు; 'కదంబవనవాసినీ' అని శ్రీ 


లలితా నామాల్లో - వ్యాసులవారు సూచించారు. 


వాసరతే : “వాసి అనే పదం, (నివాసము, వస్త్రము అనే 
రెండు అర్థాలను సూచిస్తుంది. “వాసము” అంటే వసతికి సంబంధించినది. 
జీవులు వసించడానికి వీలుగా వుండే దేహాదులను కల్పించడంలో సృష్టి 
స్వరూపిణి అయిన అమ్మవారు చాలా ఆసక్తిని చూపిస్తుంది. జీవాంశగా 
పరమేశ్వరుడున్నా ఆ జీవదేహం ప్రకృతి మాతకు సంబంధించినదే ! 
కాబట్టి, ఈ పనిని అమ్మవారే ఇష్టంగా చేస్తుంది. ఈ విధమైన అర్ధాన్ని 
లేదా జీవునికి వస్త్రం లాంటిదే దేహం గాబట్టి జీవులకు దేహములనే 
వస్త్రాలు కల్పించడంలో ఆసక్తిని చూపునది అనే విధమైన అర్థాన్ని గూడా 
చెప్పుకోవచ్చును. 

శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే: 
“పర్వతాల్లో (శ్రేష్టమైనది, అన్నిటి కంటె ఎత్తయినది అయిన హిమాలయ 
పర్వత శిఖరమనే తన నివాస మధ్యంలో ఉండేది” అని సామాన్యార్థం. 
కుండలినీ యోగపరంగా చెప్పుకుంటే - మన వెన్నెముకను మేరుదండము, 
(బ్రహ్మదండము, యోగదండము మొదలైన పేర్లతో సంకేతిస్తారు. 
మనదేశానికి ఉత్తరభాగంలో హిమాలయ పర్వత శిఖరాగ్రం ఉన్నట్లే 
- మనశరీరంలో మేరుదండం అని పిలువబడే వెన్నెముక పైన అగ్రం 


మహిషాసురమర్దినీ స్త్రోత్ర వివరణము 





ఉంటుంది. ఈ అగ్రాన్ని 'మేరుశ్చంగం” అంటారు. ఆ మేరు శృంగాగ 
మధ్యంలోనే కుండలినీ శక్తి అనే అమ్మవారు ఉంటుందని 
'సుమెరుశ్చంగమధ్యస్టా' అనే నామం శ్రీ లలితా సహ(స్రనామాల్లో 
చెప్పబడుతోంది. శ్రీ చక్ర ఉద్దారం ('మేరువు లేదా గోపురం లాగా 
ఉండే (తిదిశాత్మక (Three Dimensional) శ్రీ చక్రం) పైన మధ్యగా 
వుండే బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది. ఈ స్థానాన్నే 
బిందుస్థానమంటారు. అక్కడుండే అమ్మవారిని 'బైందవాసనా” అనే పేరుతో 
పిలుస్తారు. ప్రస్తుత సంబోధన ఈ విషయాలను స్ఫురణకు తెస్తుంది. 
(శిఖర అంటే హిమాలయ శిఖరమనే అర్థాన్ని తీసుకుంటే - శిఖరి 
శిరోమణి” అంటే ఆ 'శిఖరంపై శిరోమణిలాగా భాసించేదానా” అని 
అమ్మవారిని సంబోధించినట్లు అర్థాన్ని తీసుకోవచ్చు. పర్వతానికి శిఖరం 
శిరోమణి అయితే - ఆ “శిఖరానికి శిరోమణిలాగా అమ్మవారు 
ఉంటుందన్నమాట ! అంటే - హిమాలయ పర్వత శిఖరంపై అమ్మవారు 
నడుస్తున్నా నర్తిస్తున్నా - ఆ శిఖర శిరస్సుకు మణిలాగా భాసిస్తూ 
'నలుదిక్కులు” కాంతులు విరజిమ్ముతూ ఉంటుందని అర్థం). 
మధుమధురే : పువ్వులలో ఉండే తేనెకు సంస్కృతంలో మధును 
'మకరందము, 'మరందము మొదలైన పేర్లున్నాయి. తీపి - “తృప్తిని 
'హాయిిని సూచిస్తుంది. అమ్మవారి రూపంగాని, సాన్నిధ్యం గాని, హాసం 
గాని, భాషణ గాని, చూపులు గాని - మధురాతి మధురంగా ఉంటాయి. 
అందుకనే శ్రీ లలితా సహస్ర నామాల్లో గూడా అమ్మవారికి 'మధుమతీ' 


[2] మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


'స్వభావమధురా” అనే నామాలు చెప్పారు. అంటే అమ్మవారి స్వభావం 
(నైజగుణం) అంటే 'సహజట్రకృతి' - అంత ఆహ్లాదకరంగా ఉంటుందని 
అర్థం. 

మధుకైతవ భంజని : ఈ సంబోధన లోని మధు” పదం తేనె 
అనే అర్థాన్ని గాక 'మద్యము” అనే అర్థాన్ని సూచిస్తుంది. 'కైతవము” 
అంటే - కపటము”, “జూదము మొదలైన వ్యసనాలను సూచిస్తుంది. 
ఈ “వ్యసనాలను పోగొట్టెది” అనే అర్థంలో 'మధుకైతవ భంజని అని 
సంబోధించారు. 


కైటభభంజని : పూర్వం మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులను 
విష్ణువు సంహరించాల్సి వచ్చింది. ఎంతకూ వారిద్దరూ హతులు 
కాకపోవడంతో విష్ణుమూర్తి అమ్మవారిని స్తుతించి ప్రార్థించాడు. అప్పుడు 
అమ్మవారు విష్ణు ప్రార్ధనను ఆలకించి, అనుగ్రహించి రాక్షసులకు 
మోహావేశం క్రమ్మేట్లు చేసింది. ఈ విధంగా మధుకైటభుల వధకు 
పరోక్షంగా అమ్మవారే కారణం అనే విషయం ఈ సంబోధన ద్వారా 
శంకరులు సూచన ప్రాయంగా తెలిపారు. 


రాసరతే : రసము” అంటే “సారము” (E556౧) అని అర్థం. 
సమస్త విశ్వానికి సారభూతమైనది అమ్మవారు. సమస్త కళలలో, క్రీడలలో, 
కార్యకలాపాల్లో ఉండే - ఆనంద స్పర్శానుభూతినే రసానుభూతి” అంటారు. 
ఇటువంటి రసానుభూతితో యావత్రపంచాన్ని పాలించడం అమ్మవారికి 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము | 21 | 


ఇష్టం? అని చెప్పడం కోసం “రాసరతే' అని సంబోధించారు. 
తైత్తిరీయోపనిషత్తు గూడా “రసోవైస$ి అని పరమాత్మను గుణించి 
ప్రతిపాదిస్తుంది. “రన్యా, 'రసజ్ఞా 'రసశేవధిః అన్న శ్రీ లలితా నామాలను 
ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 


న్లో అయి నిజహుంకృతి మాతృ నిరాకృతి ధూమ్రవిలోచని ! ధూమ్రశిఖే ! 
సమర విశోణిత బీజసముద్ధవ బీజిలతాధిక బీజలతే ! 
శివ! శివ! శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచ-పతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 4 
అర్థము 
అయి = ఓ (తల్లీ!), నిజహుంకృతి = తన హుంకారముతో, 
మాతృనిరాకృతి = బ్రాహ్మమాహేశ్వర్యాది సప్తమాతృకలను నిరాకరించుట 
యందు, ధూమ = (నలుపు ఎజుపు కలిసిన) పొగ రంగు గల, విలోచని 
= కన్నులు గలదానా !, ధూ(మైశిఖే = పొగరంగును కలిగిన కురుల 
కూర్పు కలదానా !, సమర = రణరంగములో, విశోణిత బీజ 
రక్తబీజుడను రాక్షసుని వలన, సముద్భవ = ఏర్పడిన, బీజలతా 
తీగవలె వ్యాపించు బీజశక్తి కంటె, అధిక = ఎక్కువైన, వీజలతే ! = శక్తి 
చేత లతవలె నిర్భంధించుదానా !, శివ! శివ! =ఓ పరమేశ్వర, శుంభ 
- నిశుంభ = శుంభుడు నిశుంభుడు అను రాక్షసులతోడి, మహా + 
ఆహవ = గొప్ప యుద్ధము నందు, తర్ప్చిత = తృప్తిపరచబడిన, భూత 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


పిశాచపతే = భూత పిశాచ గణముల అధిపతులను కలిగిన దానా |, 
హే మహిషాసురమర్దిని = ఓ మహిషాసురమర్దినీ, (నీకు, జయజయ 
= జయపరంపర అగుగాక ! 


తాత్పర్యము 


హుంకారముతో సప్రమాతృకలను నిరాకరించు సంరంభ 
సందర్భంలో ధూమువర్ణ్లముగా మారిన కనులు కలదానా! పొగరంగులో 
కనిపించు కురుల శిఖావిజృంభణము గలదానా ! రక్త వీజుడను రాక్షసుని 
వలన ఏర్పడిన తీగవలె వ్యాపించు బీజశక్తి కంటె అధికమైన శక్తిచే 
వానిని నిర్బంధించి హతమార్చినదానా ! శుంభ, నిశుంభులతో జరిగిన 
యుద్ధములో భూత పిశాచ గణములకు రక్త తర్పణము చేసినదానా ! 
ఓమహిషాసుర మర్దినీ ! నీకు జయపరంపర అగుగాక! 


విశేషాంశములు 


నిజహుంకృతి : చిన్నవారిమిద, లోకువైన వారిమీద, తిరిగి 
ఏమీచెయ్యలేని వారి మీద (ప్రతివారూ హుంకరిస్తారు. అసలు ఈ 
హుంకారం ఎలా వస్తుంది ? లోపల వున్న కోపోద్వేగాలను ఒక్కసారిగా 
వ్యక్తం చెయ్యడానికి చేసే ప్రయత్నంలో వచ్చేది “హుంకారం”. తప్పనిసరిగా 
ఈ హుంకారం గట్టినిశ్వాసాన్ని అనుసరించి రావల్సిందే ! ఈ నిశ్వాసము 


'హి కార సంబంధమైంది, ఉచ్చ్వాసం 'సి కార సంబంధమైంది - అని 





మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


మనలో జరిగే 'సోఇ_హంి అనే అజపాగాయత్రీమంత్రం తెలుపుతుంది. 
ఉచ్చాసం ధా అయ్యవారికి, నిశ్వాసం - అమ్మవారికి సంబంధించినవిగా 
సంకేతిస్తారు. అంటే ఎవరు నిశ్వాసం చేస్తున్నా ఈ “హి కారం వస్తుంది. 
లోపల నుండి బయటకు వెడలే నాదం స్వరపేటికల మధ్య రాపిడికి 
గురి బెతుంది. ఈ రాపిడినే 'రేఫి మని సంకేతిస్తారు. రాపిడికి గురి 
అవగా వచ్చే నిశ్వాస 'హి కారం - “హ్రి కారమౌతుంది. ఈ (హికారం 
బయటకు వేగంగా వెలువడాలంటే కొంత శక్తి కావాలి. ఈ శక్తికి 
సంబంధించిన బీజాన్ని “ఈం”తో సంకేతిసారు. ముందు తెల్సిన “హి 
కారం ఈ “ఈం” కారంతో కలసి బయటకు “ప్రాంికారం లాగా 
వ్యక్తమౌతుంది. ఈ “పహ్రీం'కారాన్ని 'శక్తి బీజం” అంటారు. ఎవరు 
హుంకరించాలన్నా అమ్మవారికి సంబంధించిన ఈ “హ్రీం” కార సహకారం 
ఉండాల్సిందే ! అమ్మవారే హుంకరించాల్సి వస్తే ఆవిడ తన స్వంత 
ప్రీంకారాన్నే ఉపయోగించుకుంటుందన్నమాటే గదా! “నిజహుంకృతి” 
అనే సంబోధనలో ఇంతటి విపులమైన మంత్రశాగస్త జ్ఞానం నిక్షిప్తమై 
వుందని గ్రహించవచ్చు. 


మాతృనిరాకృతి: అమ్మవారి వుంకారం మాతృక లను 
నిరాకరిస్తోందిట ! ఈ మాతృకలెవరు? శివునికి పరిచర్యలు చేసే 
శక్తులు ఏడుగురుంటారు. ఈ ఏడుగురిని “సప్తమాతృ్ళకి లంటారు. వీరి 
పేర్లు బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, ఇంద్రాణీ, 
చాముండా. “యుద్ధ సంరంభంలో కోపోద్వేగాలతో అమ్మవారు 


24] మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 

హుంకారాలు చేస్తూ వున్నపుడు దగ్గజలో వున్న ఈ సప్తమాతృకలు 
భయభక్తులతో దూరంగా తొలగిపోయారు” - అనే విషయాన్ని ఈ 
పదప్రయోగంతో తెలియపరిచారు. 


ధూమ్రవిలోచని : అమ్మవారు హుంకరించేటప్పుడు ఆవిడముఖంలో 
చాలా మార్పులు వచ్చాయిట. ముఖ్యంగా కళ్లు ధూమువర్ణంలోకి 
మారిపోయాయిట! ఆ కళ్లు విశాలంగా తీక్షణంగా కొనలుదేరి చూపులు 
కోసుకునేట్లున్నాయిట ! ఎలాంటి వారైనా ఆ ముఖాన్ని కళ్ళను చూచి 
భయ(భ్రాంతులతో తొట్రుపాటు పడాల్సిందేనట ! ఆ నేత్రాలు నల్లని 
పొగరంగులో - అంటే ఎబుపు నలుపు రంగులు కలిసిన వర్ణంలో 
వున్నాయిట ! ఈ రంగుల్లో ఎజుపు రజోగుణాన్ని అంటే రాజసాన్ని 
నలుపు తమోగుణాన్ని తద్వారా తామసశక్తిని సూచిస్తాయి. ఈ రెండు 
గుణాలు యుద్ధం చెసే వారికి చాలా అవసరం అని సూచించడానికే 


ఇలా సంబోధించారు. 


ధూమశిఖే : యుద్ధ సంరంభంలో అమ్మవారి కళ్లు మాత్రమే 
కాదు - జడలు గూడా పొగరంగులోనే వుండి, అక్కడక్కడ రేగుతున్న 
కురులు గూడా పొగ తీగల లాగా వున్నట్లుగాను; తమోగుణ (ప్రధానులైన 
రాక్షసులందరినీ తన కేశపాశంలో బంధించిందా అన్నట్లు - అమ్మవారి 
వేణీబంధం, రేగిన కురుల తీరు ఉన్నట్లుగానూ - ఈ సంబోధనను బట్టి 
ఊహించుకోవాలి. 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము రీ 


సమరవిశోణిత బీజసముద్భవబీజలతాధిక బీజలతే : ఈ సంబోధనా 
పద సంచయంలో పురాణ గాధ ఉంది. భీకరమైన సంగ్రామంలో 
అమ్మవారి అవక్రవిక్రమ పరాక్రమానికి అసురుల నెత్తురు ఏరులై 
పారుతోంది. యుద్ధం చేస్తున్న అసురవీరులలో రక్తబీజుడు ఒక విచిత్రమైన 
శక్తిగలవాడు. తన శరీరంలోంచి ఒక్క రక్తబిందువు భూమిమీద పడినా 
వెంటనే ఆ బిందువు నుండి మళ్ళీ ఒక రాక్షసుడు పుట్టుకొస్తాడు. ఈ 
శక్తితోనే వాడు దెబ్బలకు, దెబ్బలాటలకు, యుద్దాలకు భయపడడు. 
ఎవ్వరినీ లెక్కచెయ్యకుండా పేట్రేగిపోతూ, విర్రవీగిపోతూ స్వైరవిహారం 
చేస్తాడు. ఈ రహస్యంతెలిసిన అమ్మవారిలోంచి ఒక కాళికా రూపం 
వచ్చి, కరాళముఖాన్ని ఆకాశ గుహలాగా పెంచి తన నాలుకను భూమి 
అంత విశాలంగా చేసింది. రక్తబీజునితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తవీజుడి 
శరీరం నుండి చిందిన రక్తపు బిందువు గూడా నేలమీదపడకుండా తన 
విశాలమైన నాలుకను అద్దుపెట్టి (తాగివేసింది. రక్తవీజుని రక్తమంతా 
త్రాగి వెయ్యడంతో రక్తబీజుడు గత్యంతరం లేక మళ్ళీ పుట్టకుండా 
మరణించాడు. దేవీ భాగవతంలోని ఈ కథను ఈ 'సమరవిశోణిత .... 
బీజలతే!' అన్న సంబోధనలో శంకరులు నిక్షిప్తం చేశారు. 


మన దుశ్చర్యలు, దురాగతాలు, వ్యభిచారాది దుష్ప్రవర్తనల వల్ల 
వచ్చే దోషాలన్నీ రక్తంలో బీజప్రాయంగా పునఃపునః ఉద్భవిస్తూనే 
వుంటాయి. మనలోని ఈ దోషాన్ని రక్తబీజుడితో సంకేతిస్తారు. రక్తపు 
చివరిబొట్టు దాకా ఈ దోషాంకురం బీజప్రాయంలో వుంటుంది. 


[26] మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 

సమూలంగా ఈ దోషం నివారణ కావాలంటే - అమ్మవారి అనుగ్రహం 
వల్లనే సాధ్యం. ఈ రక్తదోషాన్ని చివరిదాకా పీల్చి మనలోని రక్తబీజుజ్జి 
అంతం చేస్తుంది అమ్మవారు. ఈ కథలోని ఈ అంతరార్జాన్ని గూడా 
అసలు కధతో పాటు గ్రహించాలి. రాక్షసరాజు దనువు కొడుకు రంభుడైతే 
ఆ రంభుని కొడుకు మహిషాసురుడు. మళ్లీ పుత్రవాత్సల్యంతో రంభుడే 
రక్తబీజుడుగా జన్మిస్తాడు. వంశపారంపర్యంగా వచ్చే రక్తదోషానికి 
రక్తబీజుడు సంకేతుడన్న విషయం ఈ రక్తబీజుడి జన్మవృత్తాంతం 


నిరారిసుంది. 
థి అనాలో 


శివ! శివ! : రుద్రుడు రుద్రభూమి అయిన శ్శృశానంలో ఉంటాడు. 
ఆ వల్లకాటిలోని బూడిదను వంటికి పూసుకుంటాడు. గజచర్మాన్ని 
వస్త్రంగా ధరిస్తాడు. బుసలుకొట్టె పాముల్ని కంటిపై ఆభరణాలుగా 
ధరిస్తాడు. ఇలా వేటిని చూసినా ఆయన దగ్గర అమంగళకరమైన, 
జుగుష్సాకరమైనవే కనిపిస్తాయి, - ఆయన అమంగళకరమైన వాడుగానే 
అనిపిస్తాడు. 'సర్వమంగళు అయిన అమ్మవారితో పెళ్లై అమ్మవారు కాహూనికి 
రాగానే - అమంగళకరమైన శృశానవాతావరణం సర్వమంగళకరమై, 
రుద్రుడు గూడా మంగళకరుడై శివుడైనాడు. అంటే అమ్మవారు రుద్రుణి 
“శివుని గాను శివతరుని” గాను చెసిందన్నమాట ! శివుని యొక్క ఆ 
మంగళ స్వరూపం అమ్మవారే ! అమ్మవారికి శివునికి భేదం లేదు 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 





కాబట్టి. అమ్మవారిని గూడా ఈ శ్లోకంలో శివ ! శివ! అని 
సంబోధించారు. 


శుంభనిశుంభ మహాహవతర్పిత భూతపిశాచ-పతే : తమను 
ఆశ్రయించుకుని సేవించుకునే రక్తవీజుడు అమ్మవారి చేత హతుడయాడని 
తెలిసి శుంభ నిశుంభులు అమ్మవారిపై యుద్దానికి దిగారు. అమ్మవారు 
విజృంభించి యుద్ధంలో మహాఖీకరమైన వాతావరణాన్ని సృష్టించింది. 
భూతపిశాచాల ఆనందానికి లోటు లేకుండా యుద్ధం జరిగింది. ఎక్కడ 
చూచినా తలలు తెగిన అసురుల మొండాలు, చేతులు కాళ్లు లేని 
రక్కసుల మొండాలు, బంతుల్లాగా దొర్లుతూ ఉందే దనుజుల తలకాయలు, 
నెత్తురు ప్రవాహాలు, శవాలను పీక్కుతినే గ్రద్దలు రాబందుల గుంపులు, 
నక్కకూతలు. ఇవన్నీ ఎవరికి ఎలా కనబడినా, ఎలా వున్నా భూత 
పిశాచాలకు మాత్రం వాటిక్కావలసినవి దక్కడంతో రక్తమాంస సంతర్పణ 
జరిగినట్లు మహా సంతృప్తిని చెందాయి. ఈ విధంగా భూత 
పిశాచగణాలకు సంతృప్తి కలగడానికి కారణభూతురాలైన అమ్మవారికి 
జయం జయం అంటూ శ్లోకాన్ని ముగించారు. 


శః అయిభోశతముఖ ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే ! 
రిపు గజగండ విదారణ ఖండ పరాక్రమ శౌండ మృగాధిపతే ! 
నిజ భుజదండ నిపాతిత చండ నిపొతిత ముండ భటాధిపతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 5 


EM మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 
అర్దము 


అయి భో = ఓ (తల్లీ, శతముఖ = ఇంద్రునిచేత, ఖండిత = 
ఖండించబడిన, కుండలి = సర్పములను, తుండిత = చీల్చబడిన, ముండ 
= తలలను కలిగిన, గజాధిపతే = గజరాజులను కలిగిన దానా!, రిపు 
= శత్రువుల యొక్క గజ = ఏనుగుల యొక్క గండ = చెక్కిళ్లను, 
విదారణ = చీల్చుటయందు, ఖండ పరాక్రమ = ఖండించెడు శక్తి 
యందును, శౌండ = మదోద్రేకము కలిగిన, మృగాధిపతే = సింహమును 
కలిగిన దానా !, నిజభుజదండ = తన భుజదందముచే, నిపాతిత = 
పడగొట్టబడిన వారు, చండ = భయంకరులు, నిపాతిత ముండ = 
నేలకొరిగిన తలలు కలవారును అయిన, భటాధిపతే = శత్రు 
సేనాధిపతులను కలిగిన దానా !, హే మహిషాసుర మర్దిని = ఓ 
మహిషాసుర మర్దినీ, జయ జయ = (నీకు) జయపరంపర అగు గాక! 


తాత్పర్యము 


మహిషాసురాది అసురులతోడి యుద్దంలో 'ఇం[దాదులు రకరకాల 
ఆయుధాలతో దేవిని అనుసరిస్తూ - ఎదురుగా వచ్చే అసురుల యొక్క 
ఏనుగులతలలను ఖండిస్తూ, వాళ్లు ప్రయోగించే భయంకర విషసర్పాలను 
ముక్కలు ముక్కలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అమ్మవారి 
వాహనమైన సింహము - శత్రువుల మదపు టేనుగుల గండస్థలాలను 
చీల్చివేయడంలో అమితమైన ఉద్రేకాన్ని ఉక్రోషాన్ని ప్రదర్శిస్తోంది. 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 29 | 


భుజదండంతో, అమితమైన క్రోధంతో అమ్మవారు ఉరికి, శత్రు 
సేనాధిపతుల తలలను ఖండించగా అవి నెలకొరిగిపోయాయి. అటువంటి 
మహిషాసుర మర్దినికి జయమగుగాక! 


విశేషాంశములు 


ఈ స్తోత్రంలోని అన్ని శ్లోకాల శబ్దాలు ఒక ప్రత్యేకమైన అనురవంతో 
ఉండి, వింటూంటే ఒక విధమైన ఊపు వస్తుంది. “కవిరాజవిరాజితం'” 
అనే ఛందస్సులో నడిచే ఈ శ్లోకాలలో ప్రస్తుత శోకం మరింత 
ప్రాముఖ్యమైంది. ఈ శ్లోకంలో ఇంద్రాదులు అసురుల పైకి విజృంభించి, 
అమ్మవారు చేసే యుద్ధవాతావరణం కళ్ళకు కట్టినట్లుంటుంది. 
బిందుపూర్వక డకార విన్యాసంతో శ్లోకంలోని ప్రతిపాదం భీభత్సరసాన్ని 
ముంచెత్తుతుంది. యుద్ధ వివరాల కథాగమనంతో పాటు కొన్ని ఆధ్యాత్మిక 
రహస్యాలు గూడా ఈ శ్లోకంలో ఉన్నాయి. 


శతముఖ ఖండిత కుండలి : శతముఖుడంటే ఇంద్రుడు. 
ఇంద్రియాలకు అధిపతి అయిన 'మనస్సు”ను ఇంద్రునిచే సంకేతిస్తారు. 
'కుండలి అన్నపదం సర్పాన్నే గాక 'కుండలినీ పథాన్ని గూడా సూచిస్తుంది. 
అంటే మనవెన్నుపాము లోని సుషుమ్నా నాడీ మార్గాన్ని సూచిస్తుంది. 
(బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథుల విఖేదనం జరిగిన తర్వాత గాని 
యోగసాధనలో షట్బక్రాలను దాటి, సహస్రార కమలాన్ని చేరడం సాధ్యం 
కాదు. అంటే - వెన్నుపాము వెంబడి మూడు చోట్ల జరిగే గ్రంథి 


En మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


విభేదన ప్రక్రియనే “ఖండితకుండలి” పద ప్రయోగం ద్వారా సూచించినట్లు 
గ్రహించవచ్చును. (శ్రీ లలితా సహస్రనామాల్లోని “'బ్రహ్మగ్రంథి విభేదినీ, 
విష్ణుగ్రంథి విభేదినీ”, 'రుద్రగంథి విభేదినీ మొదలైన నామాలు ఇక్కడ 
గుర్తుకు రావాలి. 


కుండలి” అంటే చుట్టలు చుట్టుకొన్న పాముగా అర్ధం చేసుకుంటే 
ఆ పదానికి 'వృత్రాసురుని'గా అర్ధం చెప్పుకోవాలి. వృత్రాసురుడు 
అహంకారానికి గుర్తు కాబట్టి అహంకార నిర్మూలనను గూడా 
'ఖండితకుండలి” పదప్రయోగం సూచిస్తుంది. 


రిపుగజగండవిదారణ : ఎవరి సైన్యంలో అయినా చతురంగబలాలు 
ఉంటాయి. అవే - “గజ, తురగ, రథ, పదాతి” బలాలు. ముందుగా 
గజాల గురించి అంటే ఏనుగుల గురించి ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. 


అమ్మవారు ధరించిన అంకుశంలోంచి సంపత్కరి దేవి పుట్టింది. 
శబ్బస్పర్మ రూపరస గంధ తన్మాత్రల వలన చిత్తవృత్తులు ఏర్పడతాయి. 
ఈ శబ్దాది విషయాలనే 'సింధురవ్రజము” అంటే “ఏనుగుల 
సముదాయంగా” గుర్తిస్తారు. అమ్మవారి అంకుశంలోంచి పుట్టిన సంపత్సరీ 
దేవి ఈ సింధుర వ్రజాన్ని అదుపులో పెట్టగలదిట్ట. ఈ విషయం ఈ 
శ్లోకంలో గజ సంహార ప్రక్రియ ద్వారా చెప్పబడినట్లు గ్రహించవచ్చును. 
శ్రీ లలితా సహస్రనామాల్లోని సంపత్మరి సమారూఢ సింధురవ్రజ సేవితా” 
అనే నామార్గాన్ని గూడ ఇక్కడ చదువుకుని సమన్వయించుకోవచ్చును. 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము L3]) 


శౌండ మృగాధిపతే : అమ్మవారు సింహాన్ని అధివసించి వుంటుంది. 
ఈ సింహం - రాశి చక్రంలో - సింహరాశిని, మనలో - ఆ సింహరాశి 
సూచించే హృదయాన్ని తెలుపుతుంది. మన హృదయం అనాహత 
చక్రస్థానానికి నిలయం. అమ్మవారు సింహాసనం ఎక్కడం అంటే - 
మనలో హృదయాన్ని ఆ హృదయంలోని అనాహత చక్రాన్ని 
అధివసించడంి అని అర్థం. ఈ అనాహత చ(క్రం - సుషుమ్నాపథంలో 
(క్రింద వున్న 'మూలాధారి “'స్వాధిష్టాని, 'మణిపూరి చక్రాలకు; పైన 
వున్న “విశుద్ధి, ఆజ్ఞ “సహస్రార చక్రాలికు - మధ్య కేంద్రం లాగా 
వుంటుంది. హృదయ స్పందన, శ్వాసకోశాల సంకోచ వ్యాకోచాలు, 
రక్తప్రసరణ ఇత్యాదులన్నీ ఈ కేంద్ర నిర్వహణ లోకే వస్తాయి. అలాగే 
అమ్మవారే అన్ని రకాల జీవ సంబంధమైన ప్రక్రియలను నిర్వహిస్తుంది. 
రక్త దోషాలే అసురులు చేసే అకృత్యాలు. హృదయం వద్దనే చెడ్డ రక్తం 
మంచిరక్తంగామారి, రక్తదోషాలు నివారింపబడతాయి. అంటే హృదయ 
సింహాసనా రూఢియెన అమ్మవారి ద్వారా అసురుల అకృత్యాలకు పరిష్కారం 
జరుగుతోందని ఈ శ్లోకంలో సమన్వయాత్మకంగా చెప్పబడింది. 

నిజభుజదండనిఫాతిత చండనిపాతిత ముండ భటాధిపతే : అమ్మవారి 
భుజదండం చేత జయింపబడి, భయంకరమైన శత్రు సైన్యాధిపతులు 
తలలు తెగి నేలకొరిగారు అని ఈ పద ప్రయోగానికి బాహ్యార్ధం. ఈ 
సంబోధనా పదాల్లో - 'భుజి పదం అమ్మవారి భౌతిక బలాన్ని దండపదం 
యోగదండాన్ని (కుండలినీ శక్తిని) తద్వారా యోగశక్తిని, “ముండి 
పదం ముండాసురాది అసురులను సూచిస్తాయని (గ్రహించాలి. 


| 32 | మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 

(రాక్షసవీరులు శుంభ నిశుంభులు ఇద్దరూ అన్నదమ్ములు. వీరి 
సేనానులు అమ్మవారి అందానికి మోహమూర్చితులై, తమ ప్రభువైన - 
శుంభునికి తెలియపరచి, ఆమెను వివాహం చేసుకొని తరించవలసినదిగా ' 
ప్రేరేపిస్తారు. సుగ్రీవుడనే వాడు దూతగా అమ్మవారి దగ్గణకు వెళ్లి 
విషయాన్ని ప్రస్తావిస్తే - అమ్మవారు యుద్ధం చేసి గెల్బ్చుకొమ్మని కబురు 
పెడుతుంది - అప్పుడు శుంభుడు, 'ధూమ్రైలోచనుడినే వాణ్ణి కార్యాన్ని 
సాధించుకుమ్మని ఆజ్ఞాపిస్తాడు. యుద్ధంలో వాడు అమ్మవారి చేత 
హతుడౌతాడు. అప్పుడు శుంభుడు “చండ ముండులినే ఈ రాక్షస 
సోదరులను యుద్దానికి పంపుతాడు. వాళ్ళు దేవికి ఎదురుగా నిలబడి 
యుద్ధం ప్రారంభిస్తే అమ్మవారి యోగశక్తిగా కాళిక ఉద్భవిస్తుంది. కాళిక 
కరాళదంష్టలతో, ముండమాలతో, భైరవిలాగా మహాకాయంతో వచ్చి, 
తన ముఖ గహ్వరం లోనికి వేలకొలది గజాలను, అశ్వాలను, ఒంటెలను, 
దానవులను [గ్రహించి నములుతూ చండముండులను పాశాలతో 
బంధించి, అమ్మవారి ముందు ఉంచుతుంది. అమ్మవారు “పశువులపై” 
కరుణ ఏమిటి ? అనగానే ఖడ్గంతో వారిద్దరి తలల్ని కాళిక నరుకుతుంది. 
అప్పటి నుండి కాళికను 'చాముంది'గా ప్రఖ్యాతి వహించమని అమ్మవారు 
శ్లాఘిస్తుంది. రాక్షస సేనానులైన చండముండ వధకూడా ఇక్కడ 
గుర్తుచేసుకోవాలి. ఇది దేవీభాగవత కధ.) 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము | 33 | 


శ హయరణ మర్మర శాత్రవ దోర్టుర దుర్ణయ నిర్జర శక్తిభృతే | 
చతుర విచార ధురీణ మహాశివదూతకృత ప్రమథాధిపతే ! 
దురిత దురీహ దురాశయ దుర్మద దానవ దూత దురంతగతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 6 


అరము 
థి 


హయరణ = గుబ్బములతో జరుగు యుద్దమునందు, మర్మర = 
వంటిపై లోహ కవచాదుల మరమర ధ్వనులు గలిగిన, శాత్రవ = 
శత్రువుల యొక్క దోర్భర = బాహుబలముచేత, దుర్భయ = 
జయింపశక్యము గాని, నిర్ణర = దేవతలయొక్క శక్తి = శక్తులచేత, 
భృతే = భరింపబడిన దానా ! (వెంటకలిగినదానా), చతుర = నైపుణ్యము 
కలిగిన, విచార = ఊహారచన యందు, ధురీణ = గొప్పవాడైన, మహాశివ 
= మహేశ్వరుని చేత, దూతకృత = దూతలుగా చేయబడిన, ప్రమథాధిపతే 
= (ప్రమధథగణాధిపతులను కలిగిన దానా !, దురిత = పాపసంబంధమైన, 
దురీహ = దుష్టములైన కోరికలు గల, దురాశయ = దుష్టములైన 
ఆశయములు గల, దుర్మద = దురభిమానము గల, దానవ = రాక్షసుల 
యొక్క దూత = దూతలయొక్క దురంత = వినాశనమునకు, గతే = 
కారణమైన దానా!, హే మహిషాసురమర్దిని = మహిషాసురుని మర్దించిన 
దానా !, జయజయ = నీకు జయ పరంపర అగుగాక ! 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 





తాత్పర్యము 


గుజ్బములతో జరుగు యుద్ధమునందు లోహ, కవచ, ఖడ్గ, 
శూలాదుల మరమరధ్వనుల మధ్య - శత్రురాక్షసుల బాహుబలమునక్ర ' 
లొంగని, జయింప వీలులేని దేవతాశక్తులను కలిగినదానా | 
గొప్పశక్తి యుక్తులు గల శివుని యొక్క (పమాథాధిపతులను వెంట కలిగిన 
దానా! పాపభూయిష్టమైన, దుష్టమైన ఆశలతో, ఆశయాలతో 
దుర్మదాంధులై విజృంభించు రాక్షసుల వినాశనమునకు కారణమైనదానా! 
ఓ మహిషాసుర మర్దినీ ! నీకు జయ పరంపర అగుగాక ! 


విశేషాంశములు 


హయరణమర్మరశాత్రవ : గజ, తురగ, రథ, పదాతి బలాలను 


చతురంగ బలాలు అంటారు. క్రిందటి శ్లోకంలో ఏనుగులతో యుద్ధం 
చెప్పబడింది. గుజ్టాలతో యుద్ధం సంగతి ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. 
గుజ్టాలు ఉధృతమైన వేగాలకు పెట్టింది పేరు. ఈ అశ్వయుద్ధం చాలా 
ఉద్వేగంగా, ఉధృతంగా ఉంటుంది. యుద్ధవిరులు కూడా ఆ వేగానికి 
తగ్గట్లుగానే యుద్ధం చేయగలగాలి. ఆ వేగంలో వంటిపై గల 
లోహకవచాలు, బల్లాలు, ఈటెలు రాసుకుంటూ, గీసుకుంటూ 
మరమరధ్వనులు చేస్తాయి. అటువంటి ధ్వనులతో పరస్పర శత్రువుల 


ల 


విజృంభణ సంగతి శ్లోక ప్రారంభంలోనే 'హయరణమర్శరశాత్రవి - . 


అనే పద సముచ్చయం సూచిస్తుంది. 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము | 35 | 


క్రిందటి శ్లోకంలో మన చిత్తవృత్తుల్ని ఏనుగులతో పోలుస్తారని, 
చిత్తవృత్తులు అనె గజాలను నియంత్రించే అమ్మవారు 'సంపత్మరీ దేవి” 
అనీ, - శీ లలితా సహగస్రనామాల్లోని 'సంపత్మరీ సమారూఢ సింధుర 
వ్రజసేవితా” అనే నామ విషయాన్ని - చెప్పుకున్నాము. ప్రస్తుతం ఆ 
నామం తర్వాత వచ్చే “అశ్వారూఢాధిష్టితాశ్వ కోటికోటిభిరావృతా” అనే 
నామం చెప్పే విషయాన్ని ఇక్కడ సమన్వయ పరచుకోవాలి. మనలోని 
ఇంద్రియాలను, ఇంద్రియ ప్రవృత్తులను గుజ్టాలతో పోలుస్తారు. ఈ 
ఇంద్రియ ప్రవృత్తులు అనే గుజ్టాలను నియంత్రించగల శక్తి 'అశ్వారూఢా” 
అనే దేవికి ఉంటుంది. (ప్రస్తుత శ్లోకంలో తెలిపే యుద్ధం 
అశ్వసంబంధమైనదని శ్లోక ప్రథమ పదంలోనే చెప్పబడింది. బయట 
శత్రువులను జయించినవాడికి “జయం వస్తుంది. చిత్తవృత్తులను, 
ఇం[(ద్రియ ప్రవృత్తులను నియంత్రించ గలిగిన వారికి 'జయంితో పాటు 
'విజయంి కూడా వస్తుందనే యోగశాస్త్ర విషయం కూడా ఇక్కడ 
చెప్పుకోవడం సమంజసం. 


దోర్టుర డుర్ణయ నిర్జర శక్తిభృతే : “భౌతిక బలాన్ని సూచించే 
బాహుబలం చేత జయింపవీలుగాని అనే అర్థాన్ని 'దోరుర దుర్దయ”' 
పదాలు సూచిస్తాయి. భౌతిక బలం కాకుండా యోగబలం ఉన్నవారికే 
అంటే - అంతరింద్రియ చిత్తప్రవృత్తుల పై స్వామిత్వం ఉన్నవారికే విజయం” 
సిద్ధిస్తుంది. జరామరణ వ్యాధులు లేనివారైన దేవతలకే ఇది సాధ్యం 
అని 'నిర్ణర పదం” సూచిస్తుంది. ఇటువంటి దేవతలందరు అమ్మవారి 


[ర మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


ఆజ్ఞలకు లోబడి అమ్మవారి వెంట ఉన్నారు కాబట్టి అమ్మవారికి జయం, 
“'విజయంి కూడా లభిస్తాయని జయ జయహే” అని సంబోధించారు. 


చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే : అమ్మవారి 
శత్రువులైన అసురులు 'బొజ్జి (పెద్ద బాన కడుపు) లున్నవారే గాని 
'బుజ్జలు' ఉన్నవారు కాదు. కాని, అమ్మవారి వెంట యుక్తాయుక్త 
వివేక జ్ఞానం కలిగి - ఆలోచనలలోను, నిర్ణయాలు తీసుకోవడంలోనూ 
నైపుణ్యం గల ప్రమథగణాధిపతులు ఉన్నారు. పైగా ఆ (ప్రమథ 
గణాధిపతులను సాక్షాత్తు పరమేశ్వరుడే అమ్మవారి వెంట వెళ్ళవలసినదిగా 
ఆజ్ఞాపించాడు. “ప్రి అంటే ప్రకృష్ణముగా (చక్కగా), - 'మథి - అంటే 
“మథనం” అంటే - తీవ్రంగా మేధాశక్తి చిలికి నిర్ణయం తీసుకొనగల 
ధీశక్తి గలవారే ఆ అధిపతులైనవారు అని - “చతుర విచార ... 
ప్రమథాధిపతే' - సంబోధన సూచిస్తుంది. అంటే - అసురుల మాదిరిగా 
లా మూర్ధంగా, బండగా, మొండిగా ముందుకు వెళ్ళడం కాకుండా, 
'నిపణతతో పరిస్థితులను అవగాహన చేసుకొని చిత్రవిచిత్ర వ్యూహాలతో, 
నిర్ణయాలతో ముందుకు వెళతారు” అని కూడా ఈ సంబోధనలోని 


పదవిశేషణాలు సూచిస్తాయి. 


దురితదురీహ దురాశయ దుర్శద దానవ దూత దురన్తగతే : అవతల 
శత్రువుల్లో - పాప కృత్యాలు చేసినవారు; దుష్టబుద్దులు; దురాశ, 
దురాశయాలు కలవారు; దుర్మదాంధకారులు వున్నారు. అంటే - 
వారికున్నవన్నీ ఉండకూడని దుర్లక్షణాలనే సూచిస్తాయి. 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 37, 


ఇవతల అమ్మవారి వద్ద అన్నీ సల్లక్షణాలు కలవారే ఉన్నారు. 
అంటే, నైతికబలం అమ్మవారి వైపే ఉంది. ఈ నైతికబలమే ఫలితాన్ని 
నిర్ణయిస్తుంది. (Motives and Morals decide the result) మహా 
సంక్షోభాన్ని సృష్టించే మహా సంగ్రామం వస్తే ఈ ఆశయాలు, లక్ష్యాలే 
ఫలితాన్ని నిర్ణయిస్తాయి. 


ఈ విషయాన్ని తెలియజేయడానికి - అవతల శత్రువుల 
దుర్లక్షణాలన్నీ ఏకరువు పెడుతూ వారిని - దురిత దురీహ దురాశయ 
దుర్మద దానవ దూతిలని చెప్పారు. ఇటువంటి వారినందరినీ - 
'దురంతగతే !' - అంటే - మట్టుపెట్టినదానా ! అని అమ్మవారిని 
సంబోధించారు. 


శః అయి శరణాగత వైరి వధూ వరకీర వరాభయ దాయికరే ! 
త్రిభువన మస్తక శూల విరోధి నిరోధకృతామల తూలకరే ! 
దుర్శమితావర దుందుభి నాద ముహుర్ముఖరీకృత దీనకరే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 7 


అర్ధము 
అయి = ఓ (తల్లి, శరణాగత = శరణుకోరి వచ్చిన, వైరివధూ 
= శత్రువుల భార్యల యొక్క వరకీర = శ్రేష్టమైన పెంపుడు చిలుకలకు, 
వరాభయ = వరములను, దాయికరే ! = అభయమును ఇచ్చు హస్తము 
కలదానా !, త్రిభువన = ముల్లోకములను, మస్తక = తలలుగా కలిగిన, 





శూల = త్రిశూలముచేత, విరోధి = శత్రువులను, నిరోధకృత = 
అద్దుకొనుట యందు నైపుణ్యము గల, అమల = నిర్మలమైన, తూల = 
దోషములను పారద్రోలునటువంటి, కరే = చేతులు గలదానా !, దుర్నమిత 
= వంచకుల, అవర = (శ్రేష్టము కాని అనగా అప్రియమైన, దుందుభినాద 
= భేరీ శబ్దముల చేత, ముహుః = మాటి మాటికి, ముఖరికృత= 
ధ్వనించునవిగా చేయబడిన, దీనకరే = దీనుల చేతులు కలదానా !, హే 
మహిషాసుర మర్దిని = ఓ మహిషాసురుని మర్దించిన దానా !, జయ 
జయ = (నీకు) జయపరంపర అగు గాక ! 


తాత్పర్యము 


శత్రువులైన రాక్షస వీరుల వధానంతరము వారి భార్యలు (నిన్ను 
శరణుకోరి రాగా, వారు పెంచుకునే చిలుకలు భయంతో అరుస్తుంటే 
వాటిని అమ్మవారు బుజ్జగించి అభయమిచ్చి వరాలను ఇచ్చింది. 
ముల్లోకాలకు రక్షణ కల్పించే త్రిశూలం చేత శత్రువులను అడ్డగించడంలో 
- నిర్మలమైనవి, దోషములను పారద్రోలునవి - అయిన ఆమె కరములు 
నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. నిరంతర యుద్ధభేరీ నినాదాలకు వంచకులు 
హడలెత్తి భీతిల్లగా - దీనులు హర్షించి కరతాళ ధ్వనులను చేశారు. ఓ 
మహిషాసుర మర్దినీ ! నీకు జయపరంపర అగుగాక ! 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 





విశేషాంశములు 


'శరణాగతవైరి వధూవరకీరవరాభయదాయికరే” : శత్రువులైన 
"రాక్షసులందరూ యుద్ధంలో హతులైతే వారి భార్యలు అమ్మవారిని శరణు 
వేడుకున్నారు. వారి పెంపుడు చిలుకలు కూడా భయంతో వణికి 
అరుస్తున్నాయి. “శత్రువుల్ని చీల్చి చెండాడటంలో ఎంత కఠోరమైనవో - 
శరణు వేడిన వారిని, దీన ప్రాణులను - బుజ్జగించి కాపాడటంలో 
అమ్మవారి చేతులు అంత దయాగుణం కలిగి కుసుమ కోమలంగా 
వుంటాయి. అంటే - '*వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి - 
అన్నట్లుగా అమ్మవారి కరాలు వుంటాయి” - అని ప్రథమ పాద 
_ సంబోధనలో అమ్మవారి సహజమైన కరుణాపూరిత చర్యల గురించి 
శంకరులు (ప్రస్తుతించారు. కేవలం వట్టి మాటలతో బుజ్జగించి 
కాపాడటమే కాకుండా - వారు కోరిన వరాలను కూడా ప్రసాదిస్తాయి” 
అని కూడా వరదాభయముద్రలు దాల్చిన అమ్మవారి హస్తాల గూర్చి 
శంకరులు (ప్రస్తావించారు. 


త్రిభువన మస్తక శూల విరోధి నిరోధకృతామల తూలకరే : ఈ 
పాదంలో కూడా అమ్మవారి కరాల గుణించే చెపుతున్నారు. మూడు 
లోకాలకు దుష్టరాక్షసులవల్ల కలిగే శిరశ్ళూల నుండి రక్షించడానికా 
అన్నట్లు - ఆ మూడు లోకాలలోని దుశ్చర్యలు చేసే దుష్టుల్ని హతమార్చడం 
కోసం - మూడు శిరస్సులుగా భాసించే త్రిశూలాన్ని అమ్మవారు ఒక 


[4] మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


చేతిలో ధరించిందట ! ఈ త్రిశూలంతో ముల్లోకాలలోని దుష్ట 
రాక్షసులను అడ్డగించి వారిని మట్టు పెట్టడంలో అమ్మవారి చేతులు మంచి 
నైపుణ్యం కలవిట ! అంతేకాదు, ఆ నిర్మలమైన చేతులు - దోషాలుంటే 
ఆ దోషాలను పారద్రోలి నివారించడంలో గూడా నైపుణ్యము గలవిట! 
అంటే - భౌతికమైన దుష్టులను, మానసికమైన దోషాలను పరి 
హరించడంలో అమ్మవారు మంచి దక్షత గలదన్న విషయం ఈ సంబోధన 
సూచిస్తుంది. 'దుష్ట దూరా” 'దురాచారశమనీ” మొదలైన శ్రీలలితా 
నామాలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 


దుర్నమితావర దుందుభి నాద ముహుర్ముఖరీకృత దీనకరే !: 
యుద్ధరంగంలో మాటి మాటికీ అమ్మవారి సేనలు జయసూచకంగా 
మోగించే యుద్ధ భేరీ నినాదాలు వంచకులైన దుష్టరాక్షసులను హడలెత్తిస్తే 
- ఆ రాక్షసుల బారి నుండి విముక్తులైన దీనులు తమ హర్షాన్ని 
కరతాళధ్వనుల ద్వారా ప్రకటిస్తున్నారు. ఈ కరతాళ ధ్వనులు 
భేరీనినాదాలకు (ప్రతిధ్వనులా అన్నట్లున్నాయిట ! ఇటు రాక్షసులు 
హడలి పోవడానికి - అటు దీనులు హర్షించడానికి కారణభూతమైన 
అమ్మవారి పరాక్రమ బాహు బల సంపన్నతను ఈ సంబోధనలో 
(ప్రతిపాదించారు. 


మొత్తం మీద ఈ శ్లోకంలో “అమ్మవారి చేతులు గుణించి, ఆ 
చేతుల్లో ధరించిన వాటిని గుజించే ఎక్కువ ప్రస్తావించడం జరిగింది. 
అమ్మవారి చేతుల్లో శంఖము, చక్రము, ఖడ్గము, పాశము, త్రిశూలము, 


\ 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము కష 


ధనుస్సు, బాణము, గద మొదలైన ఆయుధాలు వుంటాయి. 
వరాభయాలను గూడా శిష్టులకు ప్రసాదిస్తుంది. ఇన్ని రకాల ఆయుధాలను 


, సమకూర్చుకుని అమ్మవారు యుద్ధరంగంలో శత్రువులను చీల్చి చెండాడింది. 


వీటిలో కొన్ని విష్ణు సంబంధమైనవి, శివసంబంధమైనవి కూడా వున్నాయి. 
ఎందుకంటే - అమ్మవారిది త్రిమూర్త్యాత్మక స్వరూపం. అందలి అంశల 
సమాహార సమన్వయ స్వరూపమే అమ్మవారు. 

శీ లలితా సహస్రనామాల్లో కూడా 'సంపత్కరీ సమారూఢ సింధుర 
వ్రజసేవితా' 'అశ్వారూఢాధిప్టితాశ్వకోటికోటిభిరావృతా' నామాల తర్వాత 
'చక్రరాజరథారూఢ సర్వాయుధపరిష్కృతా”* - (“సర్వవిధములైన 


_ ఆయుధములను సమకూర్చుకొని, చక్రరాజ రథాన్ని ఎక్కి యుద్ధరంగంలో 


ప్రవేశించిన దానా” అని అర్ధం) అనే నామం వస్తుందని ఇక్కడ గుర్తుకు 

రావాలి. 

శ సుర లలనాతత థేయిత ధేయిత తాల నిమిత్తజ లాస్యరతే ! 
కకుభాంపతి వర థోంగత తారక తాల కుతూహల నాదరతే ! 
ధిం-ధిం-ధిమికిట-ధిం-ధిమిత ధ్వని భీర మృదంగ నినాదరతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 8 


అర్థము 
సుర లలనా = దేవతాప్రీల చేత, తత = విస్తరింపబడిన, థేయిత 
- థేయిత = థేయిత థేయిత అను, తాల = తాళప్రమాణమునకు, 


[2] మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


నిమిత్తజ = అనుకూలమైన, లాస్య = లాస్యము అనెడు నృత్తమునందు, 
రతే = ప్రీతిగలదానా !, కకుభాంపతివర = దిక్సాలకుల యొక్క థోంగత 
= “థోం” అను నాదము నందు ఉన్న, తారకతాల = తారకము అను 
తాళము యొక్క కుతూహల నాదరతే = కుతూహలమును కలిగించు 
నాదము నందు ప్రీతి గలదానా !, ధిం-ధిం-ధిం-ధిమికిట -ధీం-ధిమిత 
ధ్వని = ధిం ధిం అనుధ్వనులచేత, ధీర = గంభీరమైన, మృదంగ నినాద 
= మృదంగ శబ్బవటలందా, రతే = వీతిగలదానా | 
హేమహిషాసురమర్దిని = ఓ మహిషాసురుని మర్దించిన దానా !, జయ 
జయ = (నీకు) జయపరంపర అగుగాక ! 


తాత్పర్యము 


దేవతాప్రీలు వేయు తాళమును అనుసరించిచేయు లాస్యము 
నందు ప్రీతి గలదానా ! దిక్పాలకులు వేయు “థోం-థోం” అను 
తాళము నందు కుతూహలమును పొందుదానా ! “థిం-థిం” అను 
గంభీర మృదంగ నాదములందు మక్కువ చూపుదానా! ఓ 
మహిషాసురమర్దినీ ! నీకు జయ పరంపర అగుగాక ! 


విశేషాంశములు 


అమ్మవారు “చైతన్యస్వరూపిణి”, “నాదరూపిణి”, 'నటేశ్వరి”, 
“లాస్యప్రియి, 'మహాతాండవ సాక్షిణి. అందువలన రాగతాళలయాత్మక్షంగా 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము Ls] 


ఉండేవాటికి సంబంధించిన ఏ విధమైన శబ్దం విన్నా అమ్మవారు చాలా 
ఇష్టపడి పరవశిస్తుంది. 'థేయితి, 'థేయితి, ధం”, 'ధిం), 'ధిమికిటి 
మొదలైనవన్నీ తాళ సంబంధమైన వివిధ శబ్ద ప్రయోగాలను తెలుపుతాయి. 
శ్లో యుణ-ర్లుణ-రయుణ-హింకృత సురనూపుర శింజిత మోహిత భూతపతే! 

నటిత నటార్థ నటీనట నాయక నాటిత నాటక నాట్యరతే 

పదనత పాలిని ! ఫాలవిలోచని ! పద్మవిలాసిని ! విశ్వధురే ! 

జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 9 


అర్థము 

రుణ - రుణ - రుణ = రుణ-ర్వుణ -రుణ నాదములను, 
హింకృత = హింకారమును కలిగినట్టి, సురనూపుర = దేవతల అందెల 
యొక్క శింజిత = మోతలచేత, మోహిత = మోహమును పొందిన, 
భూతపతే = భూతాధిపతులను కలిగినదానా !, నటిత = నటించబడిన, 
నటార్థ = నాట్యముగల, నటీనట నాయక = నటీనట శ్రేష్ణుల చేత, 
నాటిత = నటింపజేయబడిన, నాటక = నాటకములందు, నాట్య = 
నాట్యమునందును, రతే = ప్రీతి గలదానా !, పదనత = (నీ) పాదములకు 
(మొక్కు వారిని, పాలిని = పాలించుదానా !, ఫాలవిలోచని = నుదుట 
కన్నుగలదానా !, పద్మవిలాసిని = తామర పుష్పముల విలాసము, 
వికాసము గలదానా !, విశ్వధురే = విశ్వభారమును మోయుదానా !, 


(41) మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


హే మహిషాసురమర్దిని = మహిషాసురుని మర్జించిన దానా !, 
జయజయ = (నీకు) జయపరంపర అగుగాక ! 


తాత్పర్యము 


ఓ మహిషాసుర మర్దినీ ! (నీ) నాట్యమహోత్సవ సంరంభములో 
దేవతల కాలి అందెల రుణ రుణ నాదాలకు భూతాధినాథులందరినీ 
మోహితులను చేసినదానా ! నటీనటుల నాట్య హేలయందు ప్రీతి 
గలదానా ! నిన్ను శరణాగతి చొచ్చినవారిని కాపాడుదానా ! ఫాలలోచనీ! 
పద్మవిలాసినీ ! విశ్వధాత్రీ! నీకు జయపరంపర అగుగాక! 


విశేషాంశములు 


అమ్మవారు సహజంగా లాస్యప్రియ, నాదరూపిణి. మనలో 
కనబడకుండా, వినబడకుండా ఉండే చోటు నుండి - వినబడేట్టుగా 
బయటకు శబ్దరూపంలో వ్యక్తం చెయ్యడానికి వాహికగా ఉపయోగపడే 
దాన్ని నాదము” అంటారు. ఈ నాదం యొక్క నేపథ్యం మీడే అన్ని 
రకాల ధ్వనులు, అక్షరాలు, మాటలు, వాక్యాలు తదనుగుణమైన నృత్యనాట్య 
భంగిమలు, సాత్త్విక భావాలు మొదలైనవన్నీ వ్యక్తమౌతాయి. 


ఫ్యాను తిరగడానికి, రేడియో పలకడానికి, బల్బు వెలగడానికి - 
విద్యుత్‌ ఎ విధంగా నేపథ్యంలో ఉండి వీటి కారణరూపంగా వుంటుందో 
- అలాగే వివిధ ధ్వనులకు నృత్య నాట్య భంగిమలకు నాదమే 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము [45] 


మూలకారణం జెతుంది. అంటే నాదం మీదనే అన్ని రకాల ధ్వనులు, 
నృత్య నాట్య భంగిమలు, భావాలు అధ్యారోపణం చెయ్యబడతాయన్న 
మాట! అంటే - ప్రస్తుత శ్లోకంలో చెప్పబడిన నాదానికి సంబంధించిన 
రఖణ రఖణత్కారాలకు, నాట్యహేలలకు నేపథ్యంలో ఉండి 
భూతాధిపతులతో సహా అందరినీ ఆనందపరచేది అమ్మవారే - అన్న 
విషయాన్ని ఈ శ్లోకంలో సూచించడం జరిగిందన్నమాట ! 


పదనతపాలిని : అమ్మవారు అభయహస్తం వేరే ప్రత్యేకంగా 
పట్టకపోయినా ఆవిడ రెండు చరణాలే భక్తులు కోరిన వాటిని మించి 
ప్రసాదించే గుణం కలిగి భక్తులను అన్నివిధాలా కాపాడతాయి అని 
సౌందర్యలహరిలో శరణ్యే లోకానాం తవహి చరణా వేవ నిపుణౌ” అని 
“త్వదన్యః పాణిభ్యాం.....” అన్న 4వ శ్లోకంలో చెప్పబడుతుంది. ప్రస్తుత 
శ్లోకంలోని “పదనతపాలిని” అన్న సంబోధన ఈ విషయాన్ని (ధ్రువ 


పరుసుంది. 
pen 


ఫాలవిలోచని : శివునికి లాగానే అమ్మవారికి గూడా మూడు 
కళ్ళులటాయి. మామూలుగా ఉండే వామ, దక్షిణ నేత్రాలు కాకుండా 
ఫాలభాగంలో మరో నేత్రం వుంటుంది. ఇది అగ్నితత్వాత్మకం. 
ఆజ్ఞాచక్రపాతంలో ఉండే ఈ కన్నును “జ్ఞాననేత్రం” అనవచ్చును. శివుని. 
యొక్క రూపలక్షణాలన్నిటినీ అమ్మవారు దొంగిలించిందా అన్నట్లు 
అమ్మవారి రూపం వుంటుందని సౌందర్యలవారిలో “త్వయా 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 





హృత్వావామం....” అన్న 23వ శ్లోకంలో ఆదిశంకరులు చెపారు. ఈ 
శ్లోకంలోనే అమ్మవారి మూడవ కన్ను గురించి గూడా చెప్పబడుతుంది. 
'శరణ్యత్రంబకే దేవి నారాయణి నమో౭_స్తుతే” అన్న శరణాగత 
ప్రార్థనలో త్ర్యంబకే” అన్న సంబోధన గూడా ఈ శ్లోకంలోని 'ఫాలవిలోచని' 
అన్న సంబోధనలో నిక్షిప్తమై ఉందని గ్రహించాలి. 


పద్మవిలాసిని : “పద్మవిలాసిని” అంటే పద్మముల విలాసము, 
వికాసము కలది అనే అర్థమే కాకుండా “పద్మముల వికాసానికి 
కారణమైనదానా అని గూడా అర్థం చెప్పుకోవచ్చు. పద్మాలంటే తామర 
పువ్వులని ఒక అర్థం అయినా - యోగపరంగా అవి వెన్నెముక ల్లోని 
సుషుమ్నా నాడి వెంబడి ఉండే షట్బ్చ(క్రాలే ! యోగ సాధనలో ముందుగా 
ఇవి శక్తిని నియంత్రించ చక్రాలే ! సాధనలో కుండలినీ శక్తి సహ(స్రారం 
దాకా వెళ్ళి అక్కడ ఘనీభవించిన వెన్నెల రూపంలో వున్న చంద్రమండలం 
లోని అమృతాన్ని స్పృశించగానే - కుండలినీ శక్తి యొక్క సహజమైన 
అగ్నితత్వానికి అక్కడ ఘనరూపంలోవున్న అమృతం ద్రవించి అక్కడ 
నుండి సుషుమ్న నాడి అధోమార్గం ద్వారా (స్రవిస్తూ షట్చక్రాలను 
తడుపుతుంది. అప్పుడు షట్టక్రాలు షట్పద్మాలౌతాయి. ఈ విధంగా 
షట్చ(క్రాలు షట్పద్మాలుగా విలసనం చెందడానికి, వికసించడానికి 
కుండలినీశక్తి అనే అమ్మవారే కారణం కాబట్టి అమ్మవారిని “పద్మవిలాసిని 
అని సంబోధిస్తారు. “అమ్మవారి విలాసం (చిరునామా) ఈ పద్మాల 
వద్ది అని గూడా ఈ సంబోధనకు ఇంకొక అర్థంగా చెప్పుకోవచ్చును. 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 47 | 


శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 'విశ్వధారిణీ, 'జగద్దాత్రీ 
'విశ్వమాతా మొదలైన అమ్మవారి నామాల అర్థాన్ని ప్రస్తుత శ్లోకంలోని 
'విశ్వధురే” అన్న సంబోధన గూడా ధ్రువపరుస్తుంది. 
శ్లో దనుజ సుసంగర రక్షణ సంగర పరిస్పురదంగ నటత్కటకే ! 
కనక నిషంగ పృషత్క నిషంగ రసద్ధట భృంగ హటావటకే ! 
హత చతురంగబల క్షితిరంగ ఘటద్దహురంగ వలత్మటకే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 10 


అర్థము 

దనుజ = రాక్షసులతో జరుగు, సుసంగర = గొప్ప యుద్ధము 

నందు, రక్షణ సంగర = తనవారిని రక్షించు ప్రయత్నము చేత, పరిస్ఫురత్‌ 
= బాగుగా కదలునట్టి, అంగ = శరిరము వలన, నటత్‌ = చలించు, 
కటకే = కడియములు కలిగిన దానా!, కనక = బంగారు, నిషంగ = 
అమ్ములపాొది నుండి వచ్చు, పృషత్మ = బాణముల యొక్క నిషంగ = 
తాకిడి చేత, రసత్‌ = ఒరిగివోవునట్టి, భటభృంగ = భటులనెడు తుమ్మెదలే, 
హటావటకే = భక్ష్యవిశేషణముగా కలిగినదానా !, హత = చంపబడిన, 
చతురంగ బల = శత్రువుల యొక్క రథగజ తురగ పదాతి బలములను 
కలిగిన, క్రితిరంగ = యుద్ధభూమి యందు, ఘటత్‌ = కూడుకొనుచున్న, 
బహురంగ = బహుసేనాసమూహముల యొక్క వలత్‌ = కదలుచున్న, 
కటకే = కడియములు కలిగిన దానా !, హే మహిషాసుర మర్దిని = 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 





మహిషాసురుని మర్దించినదానా!, జయ జయ = (నీకు) జయపరంపర 
అగుగాక |! 


తాత్పర్యము 


రాక్షసులతో జరుగు గొప్ప యుద్ధము నందు నీ వారిని రక్షించు 
ప్రయత్నములో నీ శరీరమంతయు కదలి కాలికడియములు కదలుచూ 
ధ్వనించుచుండగా, నీ బంగారపు అమ్ములపొది నుండి తీసివిడిచెడు 
బాణములకు - ఒరిగిపోవు భటులనెడు తుమ్మెదలే భక్ష్యము 
లగుచుండగా, శత్రువుల చతురంగబలము లన్నియు హతములై నీ 
సేనా సమూహములు నీ చేతికంకణ ధ్వనులననుసరించి చేరవలసిన 
చోటకు చేరుచుండగా, విజయ దర్చముతో సాగు ఓ మహిషాసుర మర్దినీ! 
నీకు జయపరంపర అగు గాక ! 


విశేషాంశములు 


అమ్మవారికి, రాక్షసులకు మహాసంగ్రామం జరుగుతోంది. 
ఒకవైపు- దేవతా గణాలలో ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరక్కుండా - 
అత్యంత అప్రమత్తతతో అన్ని దిశలలోను అత్యంత వేగంగా చలిస్తూ - 
వారిని అమ్మవారు ఆదుకుంటోంది. అలా చలిస్తున్న అమ్మవారి చరణ 
కంకణాల నుంది రకరకాల ధ్వనులుద్భవిస్తూ చెవులు గింగుర్లెత్తుతున్నాయి. 
ఇంకోవైపు బంగారు అమ్ముల పొది నుండి వెంటవెంటనే వ్యవధానం 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 49] 


లేకుండా బాణాలు ప్రయోగిస్తోంది. నేలకొరిగిపోయే అసురుల సైనికులు 
అనే తుమ్మెదలు రివ్వున వచ్చే అమ్మవారి బాణాలకు భక్ష్యాలవుతున్నాయి. 
యుద్ధానంతరం విజయదర్పంతో ఉత్సాహంతో వెళ్తున్న అమ్మవారి 
చేతులకంకణాలు ధ్వనులను కలుగజేస్తున్నాయి. అమ్మవారి ఆజ్ఞలుగా 
దిశానిర్దెశ సంకేతాలుగా ఆ ధ్వనులు అనిపించడంతో ఆమెసేనా 
సమూహములు చేరవలసినచోటు చేరుతున్నాయి. ఈ విషయాల 
నన్నింటినీ కళ్ళకు కట్టినట్లుగాను, చెవులకు వినబడే విధంగాను శంకరులు 
ఈ శ్లోకంలో పదాలను ప్రయోగించారు. ఈ పద ధ్వనుల అనురవాలు 
- అమ్మవారి పద కంకణ నిక్వాణ తరంగాలుగా భాసిస్తూ, సంగ్రామ 
కోలాహలాన్ని దృశ్య కావ్యంలా పాఠకుల మనో ఫలకంపై ముద్రింప 
చేస్తాయి. అంటే - అమ్మవారి పదవిన్యాసంతో ఆదిశంకరుల పద(ప్రవాహం 
పోటీ పడిందన్నమాట ! 


న్లో మహిత మహాహవ మల్లమతల్లిక వేల్ల కరేరక భిక్షురతే ! 
విరచిత వల్లిక వేల్లిత గల్లక మల్లిక భిల్లిక వర్ణయుతే ! 
భృతికృత ఫుల్ల సముల్ల సితారుణ పల్లవ తల్లజ చారుతనో | 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 11 
అర్ధము 


మహిత = మహిమతో కూడిన, మహాహవ = గొప్ప యుద్ధము 
అందు, మల్లమతల్లిక = మల్ల యోధులలో శ్రెష్ణుడైనవాడు, వేల్ల = 





మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


(తిరిపెమునకై) తిరుగుచుండువాడు, కఠేరక = దరిద్రుడు, భిక్షు = ఆది 
భిక్షువును అయిన శివుని యందు, రతే = ప్రీతి గలదానా !, విరచిత = 
చక్కగా చిత్రింపబదిన, వల్లిక = పత్ర రేఖలచేత, వేల్లిత = అవరింపబడిన, 
గల్లక = చెక్కిళ్లను, మల్లిక = మల్లెపూల యొక్క భిల్లిక = తెల్లని లొద్దుగ 
పూలయొక్క వర్గయుతే = గుత్తులతో కూడిన దానా !, భృతికృత = 
అనుబంధముగా అమర్చబడిన, ఫుల్ల = వికసించిన, సం + ఉత్‌ + 
అసిత = చక్కగా (ప్రకాశించెడు, అరుణ = ఎట్టనైన, పల్లవ తల్లజ = 
నునుపుగాను, సుకుమారముగాను ఉండు చిగురుటాకువలె, చారు = 
అందమైన, తనో = శరీరము గలదానా !, హే మహిషాసుర మర్దిని = 
మహిషాసురుని మర్దించిన దానా !, జయజయ = నీకు జయపరంపర 
మగు గాక! 


తాత్పర్యము 


గొప్ప యుద్ధములందు మల్లయోధుడు, తిరిపెమునకై ఎల్లప్పుడు 
తిరుగు భిక్షుకుడు అయిన శివుని యందు ప్రీతి గలదానా ! చెక్కిళ్లపై 
చిత్రింపబడిన పత్రరేఖలు గలదానా ! సీగలో తెల్లని లొద్దు పూలు, 
మల్లెపూలు సొగసులీనుదానా ! వికసించిన - నునుపైన, ఎజల్జినైన 
చిగురుటాకుల వంటి సుకుమారమైన మేను గలదానా! ఓ మహిషాసుర 
మర్దినీ ! నీకు జయపరంపర అగుగాక ! 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 51] 


విశేషాంశములు 


మల్లమతల్లిక : అరణ్యాల్లో ఉన్న అర్జునునికి, ఆ అర్జునుణ్ణి 
పరీక్షిద్దామని కిరాతరూపంలో వచ్చిన శివునికి మధ్య ఒక వరాహ 
విషయంలో పోట్లాటవచ్చింది. వరాహాన్ని నేను కొట్టానంటే నేను కొట్టానని 
వాదులాడుకున్నారు. ఆ వాదులాట చివరకు ఒక గొప్ప యుద్దానికి 
దారితీసింది. అన్నిరకాల పద్ధతులలో యుద్దం జరిగినా గెలుపు 
ఎవరిదనేది విషయం తేలకపోవడంతో చిట్ట చివరకు ఇద్దరూ 
మల్లయుద్దానికి దిగారు. అర్జునుని యుద్ధనైపుణ్యానికి మెచ్చుకుని శివుడు 
అర్జునునికి పాశుపతాస్త్రాన్ని గూడా బహూకరించాడు. యోగ విషయంలో 
ఎంతటి ధీరుడో మల్ల యుద్ద విషయంలో గూడా శివుడు అంతకు 
మించిన వాడే ! 


వేల్లకఠేరక : శివుడు ఆది భిక్షువు. తిరిపెమెత్తడానికి గుమ్మం 
గుమ్మానికి తిరుగుతాడు. అందుకని శివుణ్ణి “వేల్ల కఠేరక భిక్షువు” అని 
అన్నారు. అయితే “విశ్వనాథుడు అయిన శివుడు తిరిపెమెత్తడమేమిటి?” 
అని సందేహం రావచ్చు. ఆయన తిరిపెమెత్తేది భక్తికోసం. గుమ్మం 
గుమ్మానికి తిరగడం అంటే - ఏ ఇంట్లో అయినా, ఎవరైనా తనపట్ల భక్తి 
కలిగిన వారు ఉంటే - వారి భక్తిని అడిగి తీసుకుని వారికి “ముక్తి 
ఫలాన్ని బదులుగా ఇస్తాడు శివుడు. అందుకు ఆయన భిక్షావాత్రలాగా 
పట్టుకు తిరిగేది “కపాలాన్ని”. అది మన 'బుజ్జ్బకాయికు సంకేతం. 


52 | మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 

అంటే- మన బుటబ్జలో భక్తి భావాలు ఉంటే వాటిని స్వీకరించి ప్రతిఫలంగా 
ముక్తిని ప్రసాదిస్తాడన్నమాట! తన పిల్లలకు ముక్తినిచ్చే వాడు గాబట్టి - 
అటువంటి శివుడంటే అమ్మవారికి పీతి! అంతేగాని ముష్టి ఎత్తదాన్ని 
ముష్టైత్తుకునే వాళ్ళను ఇష్టపడుతుందని కాదు. 


విరచిత వల్లిక వేల్లితగల్లక : అమ్మవారి చెక్కిళ్లు బోసిగా వుండవుట. 
ఆ చెక్కిళ్లపై చిత్రాతి చిత్రంగా పత్రరేఖలు చిత్రింపబడి కళాత్మకంగా, 
శోభాయమానంగా ఉంటాయిట ! అందుకని అమ్మవారిని “విరచితవల్లిక 
... గల్లకొ అని సంబోధించారు. 


మల్లిక భిల్లిక వర్ణయుతే : అమ్మవారు హిమవత్సర్వతరాజు పుత్రిక 
పర్వతంపై వర్ధిల్లే లొద్దుగపూలన్నాా కొండమల్లెలన్నా అమ్మవారికి ఇష్టం. 
వాటిని తన వేణీబంధంలో ధరిస్తుంది. అందుకని “మల్లిక. ... యుతే” 
అనే సంబోధన. 


భృతికృత ఫుల్ల సముల్ల సితారుణ పల్లవ తల్లజ చారుతనో : 
ఇంతవరకు అమ్మవారి సిగ సింగారాన్ని చెక్కిళ్ల చక్కదనాన్ని వర్ణించిన 
శంకరులు అమ్మవారి శిరీష కోమలమైన తనూ లావణ్యాన్ని ఈ సంబోధన 
ద్వారా తెలియపరచారు. 


అప్పుడే వికసించిన ఎజ్జిని చిగురుటాకుల సోయగము, 
సుకుమారత్వములతో అమ్మవారి మేని సౌందర్యం విరాజిల్లుతూ 
వుంటుందిట! మహిషాసురుని లాంటి అసురవీరుణ్ణి మర్దించగలిగే 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము క | 


బల పరాక్రమ సంపన్నురాలైనా గూడా అమ్మవారు శిరీష కోమలమైన 
తనూలావణ్యము గలదే అని ఈ సంబోధన తెలియజేస్తుంది. అంటే 

. 'వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి” (వజ్రం కంటే కాఠిన్యం, 
పువ్వు కన్నా మెత్తదనం కలిగినది) అన్న విశేషణాలు అమ్మవారి సంకల్ప 
బలానికి, మేని సోయగానికి వర్తిస్తాయన్నమాట ! 


శః అయి సుమనస్సు మనస్సు మనోహర కాంతిలసత్మలకాంతియుతే! 
సుత రజనీ రజనీ రజనీ రజనీకర వక్త విలాసయుతే ! 
నయన సువిభ్రమ విభ్రమద భ్రమర భ్రమరాధిప విశ్వనుతే 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 12 


అర్ధము 

అయి = ఓ (తల్లీ !), సుమనస్‌ = దేవతల యొక్క సుమనస్‌ = 
పుష్పముల యొక్క సుమనోహర = చాలా అందమైన, కాంతి = కాంతివలె, 
లసత్‌ + కలకాంతి = ప్రకాశించు సూక్ష్మమైన కాంతి చేత, యుతే = 
కూడుకొని యున్నదానా !, సుతరజనీ = పొందిన వెలుగును (ప్రసరింప 
జేయునట్టి, రజనీ = ఆహ్ల్హాదపరచునట్టి, రజనీ = (పున్నమి) రాత్రియందలి, 
* రజనీకర = చంద్రునివంటి, వక్ర = ముఖము యొక్క విలాస = 
విలాసములతో, యుతే = కూడుకొని యున్నదానా, నయన = కన్నుల 
యొక్క సువిభ్రమ విభమద = ఆశ్చర్యము గొలుపు మంచి విలాస 
వికాసములను కలిగినవి అయిన, భ్రమర = తిరుగుచుండు, భ్రమరాధిప 


En మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


= తుమ్మెదరేడుల చేత, విశ్వ = సమస్త ప్రపంచవాసుల చేత, నుతే = 
కీర్తింపబడుదానా !, హే మహిషాసుర మర్దిని = మహిషాసురుని 
మర్దించినదానా, జయ జయ = నీకు జయమగుగాక! 


తాత్పర్యము 


దేవతాపుష్పాల కాంతి వలె సుకుమారమైన, మనోహరమైన కాంతి 
పుంజములను విరజిమ్ముదానా ! పున్నమి చంద్రుని వెన్నెల వెలుగులను 
ప్రసరించు ముఖ విలాస వికాసములు కలిగినదానా ! సమస్త 
ప్రపంచవాసుల చేత స్తుతింపబడుదానా ! తుమ్మెదరేడుల చేత 
నయనానందకరముగాను, ఆశ్చర్యచకితులను చేయునట్లుగాను 
రుంకారములతో కీర్తింపబడుదానా ! మహిషాసురుని మర్దించిన దానా! 
నీకు జయపరంపర అగుగాక ! 


విశేషాంశములు 


(గమనిక: “అయి తవ సుమనస్సు మనస్సు .... అంటూ ఈ 
శ్లోకం చాలా పుస్తకాల్లో ఉంది. - ఇలా ఉంటే శ్లోక గమనము అంటే - 
80 మాత్రల ఛందస్సు మారిపోతుంది. అలాగే శ్లోకంలోని మూడవపాదం 
- “సునయన వరనయన సువిభ్రమద.....” అని చాలా పుస్తకాల్లో 
ఉంది. ఈ సందర్భంలో గూడా ఛందస్సు మారిపోయి శోక గమనం 
దెబ్బతింటుంది. ) 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము రర! 
అయి సుమనస్సు మనస్సు మనోహర కాంతిలసత్మలకాంతియుతే: 
అమ్మవారిని, అమ్మవారి తనూకాంతిని ఊహించాలంటే మంత్రపుష్పంలో 
నీల తోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా” అనీ, (థీ లలితా 
సహహస్రనామాల్లో - “తటిల్లతాసమరుచిః” అనీ, 'విసతంతుతనీయసీ' అనీ 
చెప్పబడింది. అంటే - “నల్లని మేఘ మధ్యంలో మెరిసే మెజపు 
తీగలాగాను”, 'తామరతూడును విరిస్తే కనబడే సన్నని పోగు (Fibre) 
లాగాను ఉంటుంది - అని అర్థం. అంత సూక్ష్మంగాను, సుకుమారంగాను, 
కాంతిమంతంగాను ఉంటుందన్నమాట ! సరిగ్గా ఇదే విషయాన్ని ఈ 
శోక ప్రథమపాదంలో “అయి సుమనస్సు..... కాంతియుతే!” అని 
శంకరులు కీర్తించారు. 


సుత రజనీ రజనీ రజనీ రజనీకర వక్ర విలాసయుతే ! : (శ్రీ లలితా 
సహస్రనామాల్లో “శరచ్చంద్రనిభాననా” అన్న నామంలో చెప్పబడిన 
విషయమే ఈ స్తోత్రంలో శంకరుల చేత “సుతరజనీ ... విలాసయుతే' 
అని కీర్తింవబడింది. ఇదే విషయము సౌందర్యలవారిలో 
'పరిణతశరచ్చంద్రవదనా' అని చెప్పబడింది. అంటే - “శరత్కాల పూర్ణిమా 
చంద్రుని వంటి వదనము గలది” అని అర్థం. 


నయన సువిభ్రమ విభ్రమద (భ్రమర (భ్రమరాధిప : చురుకుగాను, 
చైతన్యవంతంగాను ఉండే తుమ్మెద రేడులు - నల్లగాను, నునుపుగాను 
ఉండి కాటుక పెట్టిన స్త్రీల నయనాల లాగాను, ఆ నయన వీక్షణాల 
లాగాను ఉంటాయి. అమ్మవారిని సేవిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు 


"56 | మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 
(రర! 2 త 


భక్తి - (స్త్రీల కన్నులలో స్ఫుటంగా కనిపిస్తుంది. అలాగే “భ్రమరాలు 
చేసే రుంకారాల్లో గూడా అటువంటి భక్తిరాగాలు వినిపించి చూసే 
వారికి సంభ్రమాశ్చర్యాలను కలుగ జేస్తాయి” అని శంకరులు ఈ శ్లోక 
తృతీయ పాదంలోని పైన తెల్పిన సంబోధనలో చెప్పారు. 


యోగపరమైన అర్థం : “భ్రమరం” అంటే “తుమ్మెద” అని అర్థం. 
తుమ్మెదకు ఆరుకాళ్లుంటాయి. అందుకే తుమ్మెదను “షట్బ్పదంి అంటారు. 
ఈ కాళ్లతో పద్మాది పుష్పాల మీద వ్రాలి వాటికి శోభను చేకూర్చడమే 
గాక, వలదీకరణకు తోడ్పడి తద్వారా వాటి వంశాభీ వృద్ధికి 
దోహదకారులౌతాయి. అలాగే - కుండలినీశక్తి అనే అమ్మవారు ఉపాసకుని 
సాధనలో సుషుమ్నా నాడి యొక్క ఊర్ధ్వ మార్గం ద్వారా మూలాధారాది 
షట్టక్రాలను స్పృశిస్తూ, నియం|త్రిస్తూ - సహస్రారంలోని శివుణ్ణి చేరి, 
ఉపాసకునికి ముక్తి ఫలాన్ని చేకూరుస్తుంది. అంటే - 


(భ్రమరాల భ్రమర గమన రుంకారాల్లో - 'రాగసాధని ఉంటే - 
వెన్నెముక వెంబడి అమ్మవారి ఊర్థ్వ గమన ప్రక్రియలో - “యోగ సాధని 
ఇమిడి ఉంటుందన్నమాట ! 


విశ్వనుతే fs అమ్మవారు - బాహృరంగంలో 'భోగవిశ్వ చేత 
నుతింపబడితే - అంతరంగంలో 'యోగవిశ్వంిచేత నుతింపబడుతుందని 
సూచించడానికి “విశ్వనుతే” అని రెంటికీ సరిపోయే విధంగా శంకరులు 
అమ్మవారిని సంబోధించారు. 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము [57] 
శః అవిరళగండక మేదుర సమ్మద మత్త మతంగజ రాజగతే ! 
త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిథధి రాజసుతే ! 
అయి సుదతీజన లాలస మానస మోహన మన్మథ రాజగతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 13 


అర్ధము 

అవిరళ = దట్టమైన, గండక = చెక్కిళ్లయందు, మేదుర = నిగ్గు 
దేలిన, సమ్మద = మదజలముగల, మత్త = మదించిన, మతంగజ = 
మదపుటేనుగుల యొక్క (నడకవలె), రాజగతే = గంభీరమైన 
నడకగలదానా !, త్రిభువన = ముల్లోకములకు, భూషణ భూత = 
అలంకారము వంటి, కళానిధి = చంద్రుని యొక్క రూప = రూపము 
వలె, అందమైన రూపము గల, పయోనిధి రాజసుతే = సముద్ర పుత్రికా!, 
అయి = ఓ, సుదతీజన = ప్రీలయందు, లాలస = ఆసక్తి గల, మానస 
= మనస్సు గల వారిని, మోహన = మోహింప జేయు, మన్మథరాజ 
మన్మథునకు, గతే = ఆశ్రయమైనదానా, హే మహిషాసుర మర్దిని 
మహిషాసురుని మర్ధించిన దానా !; జయజయ = నీకు జయమగుగాక! 


|| 


తాత్పర్యము 


దట్టమైన చెక్కిళ్ళ నుండి మదజల ధారలు కారుతూ వుండే మదపు 
టేనుగుల నడకలవంటి ధీర గంభీరమైన నడకలు గలదానా ! మూడు 
లోకాలకు అలంకారంగాను, ఆహ్లాోదకరంగాను ఉండే చంద్ర బింబ ప్రసన్న 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 





రూపం గలదానా ! సౌందర్యా సక్తులను మోహింప జేయు మన్మథుని 
కామ కళావిలాసాలకు ఆశ్రయ లక్ష్యమైన దానా! మహిషాసురుని 
మర్దించిన దానా ! నీకు జయపరంపర అగుగాక ! 


విశేషాంశములు 


అవిరళ గండక మేదుర సమ్మద మత్త మతంగజ రాజగతే !: అమ్మవారి 
నడకలో హడావుడి, తత్తరపాటు ఉండవు. అయినా ఆ నడకలో ఒక 
విధమైన ధీరత్వం, గంభీరత్వం ఉంటుంది. ఈ నడక ఎలా వుంటుందో 
మనకు తెలియ చెప్పడానికి 'చెక్కిళ్ల నుండి మదజలధారలు కారుతూ 
గంభీరంగా నడుస్తూ వుండే మదపుటేనుగుల గమనం లాగా ఉంటుందని 
ఈ శ్లోకంలో చెప్పారు. (శ్రీ లలితాసవహా(స్రనామాల్లో 'మరాళీ 
మందగమనా” అని చెప్పబడింది. హంసల నడక గూడా రీవిగా 
నిదానంగా హుందాగా వుంటుంది. అందులోను ఆడు హంసల నడక 
మరింత శోభాయమానంగా వుంటుంది. 'మందగమనమే మగువలకు 
మర్యాదాలంకారం'” అని ఈ రెండు రకాల ఉపమానాలు తెలియజేస్తాయి. 


త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే !: 
ఎన్ని శీతలీకరణ యంత్రపరికరాలు ఏర్పాటు చేసుకున్నా చంద్రుడిచ్చే 
చల్లదనాన్ని ఆహ్లాదాన్ని అవి ఇవ్వలేవు. పైగా ఈ విశ్వమంతటికీ ఒకే 
ఒక్క చంద్రబింబంచాలు. (ప్రసన్నతకు, ఆహ్లదానికి, సుఖానుభూతికి 
చంద్రుడొక్కడు చాలు ! అలాగే అమ్మవారి సాన్నిధ్యం గూడా 





మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


ముల్లోకవాసులకు అంతటి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆనందానుభూతిని 
కలుగజేస్తుంది అని చెప్పడం కోసమే ఈ సంబోధన. (యోగపరంగా 
చెప్పుకోవాలంటే- చంద్రుడు మనస్సును సూచిస్తాడు. (చందమా మనసో 
జాతః) కాబట్టి ఆ మనస్సు సంపూర్ణంగా సంతృప్తిగా ఉంటే అదే ఆనందానికి 
కారణభూతమౌతుంది అని అర్థం చెప్పుకోవచ్చు. 


సుదతీజన లాలస మానస మోహన మన్మథ రాజగతే ! : అమ్మవారి 
అందాన్ని ఆశ్రయించుకుని అనగా అనుసరించి మన్మథుడు స్త్రీల అందాన్ని 
చక్కదిద్ది ఇతరులను మోహపరవశులను చేస్తాడేమో నన్నట్లుగా అమ్మవారి 
అందం ఉంటుందని ఈ సంబోధనకు అర్థం. “వదనస్మర మాంగళ్య 
గృహతోరణచిల్లికా” అని అమ్మవారి కనుబొమ్మల గురించి శ్రీ లలితా 
సహస్ర నామాల్లో చెప్పబడుతుంది. 


మన్మథుడు తన కార్యక్రమ నిర్వహణకు ఒక నిలయాన్ని 
ఏర్పరచుకోవాలనుకున్నాడు. ఇందుకు అమ్మవారి ముఖాన్ని మించినది 
ఏదీ మన్మథునికి నచ్చలేదుట ! ఎందుకంటే, అన్ని రకాలుగాను 
అందచందాలతో ఉన్న ముఖం అమ్మవారిది. “ఈ అమ్మవారి ముఖాన్నే 
తన నివాసంగా చేసుకుంటే ఇంకొక అదనపు సౌకర్యం కూడా ఉన్నదిట. 
ఈ గృహానికి నిత్య కళ్యాణ శోభను కలుగజేసే పచ్చతోరణాలను వేరే 
కట్టాల్సిన పనిలేదుట. అమ్మవారి ముఖంలో ఎంతో రమణీయంగా 
కనబడే ఆమె కనుబొమ్మలే ఈ తోరణాలుగా భాసిస్తాయి గదా !” అంటాడు 
మన్మథుడు. అంటే ఆ మన్మథుని ఇల్లులాగా అమ్మవారి ముఖం వుంటే 


60! మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


- ఆ ఇంటికి వచ్చతోరణాలుగా అమ్మవారి కనుబొమలు 
భాసిస్తున్నాయన్నమాట ! అని వ్యాసులవారు అమ్మవారి కనుబొమలను 
వర్ణించారు. 


'శివుడంతటి వాబ్ణి ఎదుర్కొనడానికి వెళ్ళినపుడు గూడా అమ్మవారి 
ముఖంలాగా కనబడే విధంగా మన్మథుడు తన రథాన్ని రూపొందించి, 
శివునికి మోహాన్ని కలుగచేసి జయించాడు అని సౌందర్యలహరిలో 
'స్ఫురద్దండాభోగ......” అనే 59వ శ్లోకంలో శంకరులు స్తుతిస్తారు. 
శ్రీలలితా సహస్రనామాల్లోని “కామేశ్వర ముఖాలోక కల్పిత (శ్రీ గణేశ్వరా” 
అనే నామాన్ని గూడా ఇక్కడ గుర్తు చేసుకుంటే - సందర్భోచితంగా 
ఉంటుంది. 


వో కమల దళామల కోమల కాంతి కలా కలితాకుల బాలలతే ! 

సకల కలావిచయక్రనుకేలి చలత్కల హంస కులాలికులే ! 

అలికుల సంకుల కువలయ మండిత మౌళి లసతృమదాలికులే ! 

జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 14 

అర్ధము 
కమలదళ = తామరపూటేకుల యొక్క అమల = స్వచ్చమైన, 

కోమల = సుకుమారమైన, కాంతి = కాంతియొక్క కలాకలిత = శోభతో 
కూడిన, ఆకుల = కదలుచుండు, బాలలతే = లేత తీగవంటిదానా !, 
సకల కలా = అన్ని కళల యొక్క విచయ = సమూహము యొక్క 
క్రమ = క్రమము నందలి, కేలి = కేళులందు, చలత్‌ = కదలునట్తి, 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము ర! 


కలహంస = శ్రవణానందకరమైన స్వరమును కలిగిన హంసల యొక్క 
కుల = సమూహమును, అలికులే = తుమ్మెదల సమూహమును 
కలిగినదానా!, అలికుల = తుమ్మెదల సమూహముతో, సంకుల = 
ఇంపుగా నింపబడిన, కువలయ = కలువలచేత, మండిత 
అలంకరింపబడిన, మౌళి = శిరస్సు పైన, లసత్‌ = భాసించు, సమద = 
మదముతో కూడిన, అలికులే = తుమ్మెదల సమూహమును కలిగినదానా!, 
హే మహిషాసుర మర్దిని = మహిషాసురుని మర్దించిన దానా !, జయజయ 
= నీకు జయపరంపర అగుగాక ! 


[| 


తెల్ల తామర పూటేకుల యొక్క స్వచ్చమైన సౌకుమార్యం గల 
కాంతి యొక్క శోభతో కూడిన కదలుచుండెడి లేత తీగ వంటిదానా ! 
సకల కళాసంచయమైన (నీ) కేళులందు కలరవాలతో తుమ్మెదలు, 
కమనీయమైన రాయంచల నడకలతో గొప్పగా ఒప్పుచుండుదానా ! 
మదముతో ముదముతో చేసే తుమ్మెదల రుంకారాలకు ముఖం విప్పారిన 
కలువలను శిరస్సుపై ధరించి ఆనంద లాస్యాన్ని ప్రదర్శించే దానా! 
మహిషాసురుని మర్దించిన దానా ! నీకు జయపరంపర అగుగాక ! 


విశేషాంశములు 


ఈ శ్లోకంలో - తామరపూలను, కలహంసలను - తుమ్మెదలను, 





మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


కలువపూలను - ఉపమానాలుగా తీసుకొని అమ్మవారి కాంతులను, 
నడకలను, లాస్య భంగిమాలంకారాలను వర్ణించారు. 


1) (ప్రకాశానికి, వికాసానికి, మోదానికి, ప్రమోదానికి, 
తామరపూలు ఉద్దిపనాలు. అందుకే అమ్మవారి సహజ కాంతుల్ని వాటితో 
పోల్చారు. యోగపరంగా కూడా సుషుమ్నా మార్గంలోని షట్పద్మాల 
విలసనమే సాధకుని కుండలినీశక్తి వికాసానికి కారణం జెతుంది అనే 
సంబంధాన్ని ఇక్కడ సమన్వయించవచ్చు. 


2) అలాగే కలరవాలతో కమనీయంగా కదుల్తూ, మెదుల్లూ ఉండే 
హంసలు, తుమ్మెదలను - శ్వాస ఆధారంగా జరిగే యోగాభ్యాస 
విన్యాసాలకు ఉద్దీప ఉపమానాలుగా - సమన్వయించారని అర్థం 
చేసుకోవచ్చు. 


త గాలి తాకిడికి, తమపై వ్రాలిన తుమ్మెదల సుఖస్పర్శకు 
తలలాడిస్తున్నట్లు కనబడే కలువపూలను - లాస్య గమనంలో అమ్మవారు 
ఆడించే మస్తక మంద్ర ముద్ర భంగిమాలంకారాలుగా సమన్వయించడం 
గూడా సముచితమే గదా! 


నల్లకలువలు నల్లగా ఉంటాయి గదా ! అవి దట్టంగా కలిసి 
వుంటే ఆ నల్లదనం మరింత నల్లగా వుంటుంది. ఆ నల్ల కలువల పైన 
గండు తుమ్మెదలు వుంటే ఎలా వుంటుంది ? చిక్కటి చీకటి 
పులుముకున్నట్లుంటుంది. అమ్మవారి తలకట్టుపైన శిరోజసంపద అంత 





నునుపుగాను, చిక్కగాను వుండే నల్లరంగులో వుంటుందన్నమాట ! 
సౌందర్యలహరిలో గూడా “ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం, 
ఘన స్పిగ్దం శ్రిక్ష్యం చికుర నికురంబం తవశివే!” (దట్టంగా, నునుపుగా, 
నల్లగా కనిపించే నల్ల కలువల తోటలాగా వుండే శిరోజ సంపద, కబరీ 
బంధాలు) అన్న 43వ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి తలకట్టును 
వర్ణించారు. 


శ కల మురళీరవ వాజితకూజిత కోకిల మంజుల గానరతే ! 
మిళిత మిళింద మనోహర గుంఫిత రాజతశైల నికుంజగతే ! 
మృగ గణ భూత మహా శబరీగణ రింఖణ సంభృత కేళయుతే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే. 15 
అర్థము 
కల = శ్రవణపేయమైన, మురళీరవ = మురళీనాదమునందు, 
వాజిత = వేగముతో కూడిన, కూజిత = కూతగల, కోకిల = కోకిల 
యొక్క మంజుల = మనోహరమైన, గాన = గానము నందు, రతే = 
ప్రీతి గలదానా !, మిళిత = కలసి 'యున్న్క మిళింద = తుమ్మెదల చేత, 
మనోహర = అందమైనదియు, గుంఫిత = దట్టమైనదియు, (అయిన) 
రాజత శైల = హిమవత్సర్వతము నందలి, నికుంజ = పొదరింటిలో, 
గతే = ఆశ్రయము గలదానా !, మృగ = మృగముల యొక్క గణ = 
ప్రమథగణముల యొక్క భూత = భూతముల యొక్క మహాశబరీ 


Le} మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


గణ = గొప్ప శబర యువతుల సమూహము యొక్క రింఖణ = 
అవయవాలంకారాదుల సంచలనములో, సంభృత = కూడిన, కేళ్లి = 
నృత్యమునందు లేదా నృత్యమును, యుతే = కూడియున్నదానా !, అనగా 
చేయుదానా!, హే మహిషాసుర మర్దిని = మహిషాసురుని మర్దించిన 


దానా !, జయజయ = నీకు జయపరంపర అగుగాక ! 
తాత్పర్యము 


మనోహరమైన మురళీనాదమును, మధురమైన కోకిలగానమును 
అమితముగా ఇష్టపడుదానా ! కైలాస పర్వతముపైన దట్టముగా అల్లుకొన్న 
పొదరిల్లు, అందు అలముకొన్న తుమ్మెదల రుంకారములను ఇష్టపడి, 
దానిని నివాసముగా కలిగియున్న దానా ! ఆ పర్వతము నందు 
సంచరించు నానావిధములైన మృగములు, (ప్రమథ గణములు, శబర 
యువతులు కలిసి చేయు బృందనృత్యాలను చూచుచు వినోదించుదానా! 
మహిషాసురుని మర్దించిన దానా ! నీకు జయము కలుగుగాక ! 


విశేషాంశములు 


మనం వేణువును సక్రమంగా ఊదితే మురళీనాదం వస్తుంది. 
కాబట్టి ఇది మనుష్య సంబంధాన్ని సూచిస్తుంది. కోకిల కలకూజితం 
పక్షుల సంబంధాన్ని సూచిస్తుంది. తుమ్మెద - కీటకాలను, “'మృగ' 
శబ్దం - జంతు సంబంధాన్ని “గణి శబ్ధం (పమధథ గణాలను, “భూతి 





మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


శబ్దం - పంచభూతాలను, మహో” శబ్దం - దేవతలను, గంధర్వులను, 
'శబరీ, గణి పదాలు - ఆటవిక నిమ్నజాతులను, వన్యప్రాణులను 
సూచిస్తాయి. ఈ విధమైన సంకేతాలున్నాయనుకుంటే - అమ్మవారు 
దేవ గంధర్వ కిన్నర కింపురుష మనుష్య మృగ పక్షి కీటక వన్యప్రాణులందరి 
చేతను - నాదాల ద్వారానో, గానాల ద్వారానో, లయవిన్యాస క్రీడా 
నృత్యాల ద్వారానో - ఆరాధింపబడుతూ, ఆనందిస్తూ వుంటుందని 
చెప్పుకోవచ్చును. 

యోగపరమైన అర్థం : వేణువు, వేణువు నందలి రంధ్రాలు - 
వెన్నెముకను (యోగదండాన్నిి, సుషుమ్నా పథం వెంబడి షట్బక్రాలను 
సూచిస్తాయి అనుకుంటే, మురళి - యోగోపాసనను, నాదోపాసనమును; 
కోకిలకూజితం - మధుర స్వరాలతో చేసే యోగసాధకుల 
మంట్రోచ్చారణను, గానామృతాన్ని తుమ్మెదల రుంకారం యోగసాధకుల 
ఓంకారోపాసనను, “రింఖణ'” శబ్దం - యోగసాధకుల అంగన్యాస, 
కరన్యాస ముద్రాదులను సూచిస్తాయి అనుకుంటే - ఇవన్నీ అమ్మవారిని 
ఉపాసించి, ఆరాధించి, ఆనందింపజేసే యోగ విధానాలే అని తెలుస్తుంది. 


శ కటి తట నీత దుకూల విచిత్ర మయూఖ సురంజిత చంద్రకలే ! 
నిజ కనకాచల మౌళి పయోగత నిర్ణర కుంజర చారురుచే ! 
ప్రణత సురాసుర మౌళి మణిస్సుర దంశు లతాధిక చంద్ర రుచే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే! 16 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 





కటితట = కటి ప్రదేశము వద్ద, నీత = ధరింపబడిన, దుకూల 
= పట్టు చీర యొక్క విచిత్రమయూఖ = చిత్ర విచిత్ర కాంతుల చేత, 
సురంజిత = బాగా ఎజ్జిగా మారిన, చంద్రకలే ! = చంద్రకళను 
కలిగినదానా !, నిజ = తన యొక్క కనక = బంగారు, అచల = 
కొండయొక్క మౌళి = శిఖరముపైనున్న పయః = నీటియందు అనగా 
ఆకాశ గంగయందు, గత = ఉన్న నిర్జర కుంజర = ఐరావతము 
యొక్క చారురుచే = అందమైన కాంతి గలదానా, ప్రణత = వంగి 
నమస్కరించు, సురాసుర = దేవదానవులయొక్క మౌళి = శిరస్సులపై 
నున్న మణి = మణుల యొక్క స్ఫురత్‌ జ ప్రకాశించునట్టి, అంశులతా 
= కాంతి కిరణరేఖల చేత, అధిక = అధికమైన, చంద్రరుచే = చంద్రకాంతి 
కలదానా !, హే మహిషాసుర మర్దిని ! = మహిషాసురుని మర్జించిన 
దానా !, జయజయ = నీకు జయమగుగాక! 


తాత్పర్యము 


నీ నడుము వద్ద కట్టిన ఎట్టిని పట్టుచీరయొక్క చిత్ర విచిత్ర 

లు 
కాంతుల (ప్రసారానికి తలపై నున్న నెలవంక ఎజ్బదనంతో 
మిడిసిపడుతోంది. మేరు పర్వత శిఖరాన ఆకాశగంగలో విహరించి 
జల(కీడలాడే ఐరావతపు కాంతులకు సమానమైన మేని కాంతులు 
గలదానా ! నిత్వము శిరస్సు వంచి స్‌కు నమస్కరించే దేవదానవుల 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 67 | 
మకుట మాణిక్యాది రత్నాల కాంతులు నీ శిరస్సు పై గల చంద్రకాంతుల్ని 
మరింత ఇనుమడింప చేస్తున్నాయి. ఓ మహిషాసుర మర్దినీ ' నీకు 
జయము గలుగు గాక! 





విశేషాంశములు 


కటి తట నీత దుకూల విచిత్ర మయూఖ సురంజిత చంద్రకలే !: 
[(శీలలితా సహస్రనామ స్తోత్రంలో అరుణారుణ కౌసుంభవగగ్ర 
భాస్వత్మటీ తటీ” అని ఒక నామం ఉంది. ఉదయసూర్యుని వర్ణంలో, 
కుంకుమ పువ్వురంగులో ఉండే ఎజ్బని పట్టు వస్త్రంతో కాంతులు చిమ్ముతూ 
ఉండే కటి ప్రదేశం గలది” అని ఈ నామానికి అర్థం. ఈ విధంగా 
వున్న కటి వ(స్రపు అరుణ కాంతులు పడి అమ్మవారి శిరస్సు పై అలరారే 
చంద్రవంక రాగరంజిత మౌతోందని ప్రస్తుత శ్లోకంలో వర్ణిస్తున్నారు. 
అంతేకాదు దీనికి తోడు - అమ్మవారికి నిత్యము తలలు వంచి నమస్మరించే 
దేవదానవుల కిరీటాలలోని మాణిక్యాది రత్న కాంతులు గూడా ఈ 
నెలవంకపై బడి ఆ చంద్రుడు వివిధ వర్ణ వికాసాలకు, విలాసాలకు 
నెలవై విరాజిల్లుకున్నాడట ! మాణిక్యాది రత్నాలతో పొదిగిన మకుటాలతో 
దేవదానవులు శిరస్సువంచిచేసే అభివందనాల వలన, అరుణారుణ 
. కౌసుంభ వస్త్రం వలన, వీటి వలన రాగరంజిత మౌతూ శిరస్సున ఉండే 
నెలవంక వలన - అమ్మవారు నఖశిఖ పర్యంతం అరుణారుణ కాంతులు 
వెదజల్లుతూ “సర్వారుణా” అనే నామానికి అర్థం చెప్పుతున్నదా 
అన్నట్లుందన్నమాట! 


[és | మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


నిజ కనకాచల మౌళి పయోగత నిర్జర కుంజర చారురుచే ! ; 
“ఐరావతం” క్రీరసముద్రంలోంచే పుట్టింది. మన వెన్నెముకలో 
సుషుమ్నానాడి క్రింద నుండి పైకి ఊర్థ్వదిశగా వుంటుంది. బ్రహ్మాండంలోని 
ఆకాశంలో మనం చూసే పాలపుంతకు ప్రతీకయే ఈ సుషుమ్నానాడి. 
వెన్నెముకలోని ఈ సుషుమ్నా నాడిని అనుసరించి శరీర నిర్మాణం 
ఏర్పడుతుంది. అలాగే పాలపుంతను అనుసరించి విశ్వ నిర్మాణం 
ఏర్పాటౌతుంది. సూక్ష్మంగావుండే సుషుమ్నా మార్గాన్ని 'మేరుదంద 
మార్గం” అంటారు. అలాగే పెద్ద పన్నాలో ఉండే పాలపుంత మార్గాన్ని 
“సుమేరు మార్గం' అంటారు. ఈ సుమేరు శృంగ మధ్యంలోనే అమ్మవారు 
ఉంటుందని (శ్రీ లలితా సహస్రనామాల్లో 'సుమేరు శృంగ మధ్యస్థా' అని 
నామం వుంది. మనలో ఈ మేరు దండానికి ఊర్థ్వంగా వున్న శిఖరంలో 
చంద్రమండలం వుంటుంది. ఈ చంద్రమండలం తాలూకు వెన్నెలనే 
“ఆకాశగంగ అంటారు. ఈ చంద్రుడు గాని, ఐరావతం గాని ఈ క్షీర 
సముద్రంలోంచి ఉద్భవించిన వారే అని ఇక్కడ గుర్తుకు తెచ్చుకుంటే - 
ఐరావతపు మేనికాంతి స్వచ్చంగాను, నిర్మలంగాను ఉంటుంది అని 
తెలుస్తుంది. అందుకే కుండలినీ శక్తి అనే అమ్మవారి మేనికాంతి కూడా 
ఈ ఐరావతపు మేనికాంతిలాగా స్వచ్చంగా, నిర్మలంగా వుంటుందని ఈ 
శ్లోకంలోని రెండవ పాదంలో చెప్పబడింది. (నేను వ్యాఖ్యానించిన థ్రీ 
లలితా సహస్ర నామ వివరణ ప్రథమ భాగం చదువుకుంటే ఇక్కడ 
చెప్పిన విషయాలు బాగా అర్ధమౌతాయి). 


శః విజిత సహస్రకరైక సహస్ర సుధాకర రూప వరైక నుతే ! 
కృత సుత తారక సంగర తారక తారక సంగర సంగనుతే ! 
గజముఖ షణ్ముఖ రంజిత పార్వ సుశోభిత మానస కంజపుటే ! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపద్దిని ! శైలసుతే! 17 


అర్థము 

విజిత = జయించబడిన, సహ(స్రకర = సూర్యుని చేత లేదా 
కార్తవీర్యార్డునుని చేత, ఏక సహస్ర = ఒక వేయి మంది, సుధాకర రూప 
= చంద్రుని వంటి అందమైన రూపము గల, వర = శ్రేష్ణులైన వారి 
చేత, ఏకనుతే = ఎడతెగక స్తుతింపబడుదానా !, కృత = చేయబడిన, 
సుత - తారక = కుమారస్వామి తారకాసురుల, సంగర = యుద్ధమునందు, 
తారక = తరింప చేయునట్టి, తారక సంగర = తారకాసురుని యుద్ధము 
నందు, సంగ = కూడియున్న వారిచే (సైనికులచే), నుతే = 
కీర్తింపబడినదానా!, గజముఖ = వినాయకుని చేత, షణ్ముఖ = కుమార 
స్వామి చేత, రంజిత = అలరింపచేయబడిన, పార్వ = ఇరుప్రక్కల 
చేత, సుశోభిత = ప్రకాశింపచేయబడిన, మానస కంజపుటే = మనస్సు 
" అనెడు పద్మమును కలిగిన దానా!, మహిషాసురమర్దిని ! = మహిషాసురుని 
మర్దించినదానా !, జయజయ = నీకు జయమగుగాక ! 





తాత్పర్యము 


నీ సహజ తనూ కాంతితో జయింపబడిన సహగస్రకిరణుడైన 
సూర్యుని చేత లేదా, నీచే జయింపబడిన కార్తవీర్యారునుని చేత వేయి 
చంద్రుల అందం కూడగట్టుకొన్న అందమైన, శ్రేష్టులైన వారి చేత లేదా 
చంద్రుని వంటి అందము గల ఒక వేయి మంది అందమైన (శ్రేష్ణలైన 
వారి చేత ఎడతెగకుండా స్తుతింపబడినదానా ! కుమారస్వామికి 
తారకాసురునికి మధ్య జరిగిన యుద్ధంలో - యుద్ధం చేసిన సైనికులచేశ 
కీర్తించబడినదానా ! ఇరుప్రక్కల ఉన్న వినాయక కుమారస్వాముల 
చేత వికసింపబడి ప్రకాశింపబడిన హృదయ పద్మము గలదానా ! 
నీకు జయమగుగాక ! 


విశేషాంశములు 


సహస్రకరైక సహస్ర సుధాకర రూప వరైక నుతే ! (శ్రీ లలితా 
సహస్రనామ స్తోత్రంలో 'ఉద్యద్భాను సహగస్రాభా” అనీ, 'భానుమండల 
మధ్యస్థా' అనీ అమ్మవారికి నామాలున్నాయి. ఉదయించే వెయ్యిసూర్యుల 
కాంతితో అమ్మవారు వుంటుందని, అసలు భానుమండల కాంతిపుంజాలకు _ 
ఉత్పత్తి కేంద్రంలాగా అమ్మవారు ఉంటుందని ఈ నామాలు చెప్తాయి. 
సౌందర్యలహరిలో గూడా ఇదే విధంగా అమ్మవారు “తిమిర మిహిర 
ద్వీపనగరి”గా “అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరీ 





మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


వరాహస్యభవతి అన్న ౩వ శోకంలో చెప్పబడుతుంది. సూర్యుడు 
అమ్మవారి చేత జయించబడ్డాడనే విషయం ఈ శ్లోక ప్రథమ పాదంలోని 
ప్రథమ పదంలోనే 'విజితి అనే పదం ద్వారా సూచింపబడింది. 


'సహస్రకరుడంటే సూర్యుడనే కాకుండా 'కార్తవీర్యార్టునుడనే'. అర్ధం 
గూడా ఉంది. ఒకసారి కార్తవీర్యార్దునుడు గూడా అమ్మవారి చేతిలో 
ఓడిపోయాడు. అమ్మవారిని వేనోళ్ల స్తుతించి ముక్తుడయ్యాడు. 


పైన తెల్పిన సూర్యుని చేత లేదా కార్తవీర్యార్డునుని చేతనే కాకుండా 
చంద్రుని లాంటి అందమైన వెయ్యి యువకుల చేత గూడా అమ్మవారు 
కొనియాడబడిందట ! దీనిని బట్టి అమ్మవారు ఎంత తేజస్సంపన్నురాలో 
ఎంతటి ఆహ్లాదకరమైన అందాలరాశియో అర్థమౌతుంది. 


కృత సుత తారక సంగర తారక తారక సంగర సంగనుతే ! 
కుమారస్వామికి - తారకాసురునికి జరిగిన యుద్ధంలో చాలా మంది 
సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. పాల్గొన్న సైనికులందరూ ఎంతో 
భక్తితో అమ్మవారిని స్తుతించి ముక్తి చెందారు. అంటే ఆ యుద్ధం 
దుష్టుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా, శిష్టుల కష్టాలకు తారక మార్గంగా 
జరిగిందన్నమాట ! అమ్మ అనుగ్రహం వల్ల కుమారుడు సాధించిన 
విజయం అది. 


గజముఖ షణ్ముఖ రంజిత పార్వ సుశోభిత మానస కంజపుటే ! 
అమ్మవారి కిరుప్రక్కల గణేశ, కుమారులిరువురూ ఉండి మాతృవాత్సల్యాన్ని 


నే మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


చూరగొంటూ ఉంటారుట ! ఈ ఇద్దరూ బ్రహ్మచారులే అని, అలా 
ఉండిపోవడానికి కారణం మాతృస్తన్య పానమహిమే అని శంకరులు 
సౌందర్యలహరిలో “సతుఠతదెవి స్మంద ద్విపవదన..... హస్తేన ర్ఫుటి్రి” 
అన్న 72వ శ్లోకంలో చెబుతారు. 


అమ్మవారు (ప్రకృతి స్వరూపిణి. సంవత్సర కాలంలో ఈ ప్రకృతి 
మాత వివిధ రకాల రూపాలు ధరిస్తుంది. ఈ సంవత్సర కాలంలోనే 
మేషాది ద్వాదశరాసుల్లో సూర్యుడు ప్రవేశిస్తూ నిష్రమిస్తూ వుంటాడు. 
అమ్మవారికి సంబంధించిన మాసం ఆశ్వయుజ మాసం. ఈ ఆశ్వయుజ 
మాసానికి ముందు వచ్చే మాసం భాద్రపదం. ఈ భాద్రపదమాసంలోనే 
గణేశ చతుర్ధి వస్తుంది. ఆశ్వయుజం తర్వాత కార్తీకమాసం. ఈ 
మాసం కార్తికేయుడైన కుమారస్వామికి సంబంధించినది. రాశుల పరంగా 
చెప్పుకున్నా కన్యారాశి - గణేశునికి సంబంధించినది, తులారాశి 
అమ్మవారికి, వృశ్చికరాశి కుమారస్వామికి సంబంధించినవి. దీనిని బట్టి 
అమ్మవారికి ఇరువైపులా గణేశ కుమారులున్న సంగతి - భాద్రపద, 
ఆశ్వయుజ, కార్తిక మాసాల వరుసక్రమం, కన్య, తుల, వృశ్చికరాశుల 
వరుస క్రమం గూడా సూచిస్తాయి. ఈ విధమైన ఖగోళ, భూగోళ, 
జ్యోతి శ్శాస్ర సమన్వయం ఈ శ్లోకం ౩వ పాదంలోని 'గజముఖ షణ్ముఖ 
రంజిత ... మానసకంజపుటే” అన్న సంబోధనలో ఉంది. 


తులారాశి అనే ముత్యపు చిప్పకు ఇరువైపులా భాద్రపద కార్తీక 
మాసాలు “ముత్యపు చిప్పల్లా వుండి - మధ్యలో ఉన్న తులారాశిలో 


_ మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము [గై 





స్వాతి” ముత్యంలా అమ్మవారు వుంటుందన్నమాట ! (స్వాతి కార్తెలోని 
వర్షబిందువులు ముత్యపు చిప్పలో పడితేనే అవి ముత్యాలౌతాయి అని, 
ఈ స్వాతీ నక్షత్రం తులారాశిలోనిదే అన్న సంగతిని గూడా ఇక్కడ గుర్తు 
చేసుకోవాలి.) 


శః పదకమలం కమలానిలయే ! వరివస్యతి యో 2_నుదినం సశివే! 
అయి కమలే! విమలే! కమలానిల శీకర సేవ్యముఖాబ్ద శివే! 
తవ పదమధ్య హి శివదం దృష్టి పథం గత మస్తుచ తస్య శివే! 
జయ జయ హే మహిషాసుర మర్దిని ! రమ్యకపద్దిని ! శైలసుతే. 18 


అర్థము 

కమలా నిలయే ! = కమలములందు నివసించుదానా !, సశివే! 
= శివునితో కూడిన దానా!, కమలే = లక్ష్మి స్వరూపురాలా !, విమలే! 
= నిర్మలమైనదానా!, కమల + అనిల = కమలానిల = తామరపూలపై 
నుండి వచ్చు వాయువు యొక్క, శీకర = నీటి తుంపరల చేత, సేవ్య = 
సేవింపబడు, ముఖ + అబ్బ = ముఖాబ్జ = ముఖమనెడు పద్మము చేత, 
శివే = పవిత్రమైన దానా !, అయిశివే = ఓ శివానీ!) యః = ఎవడు, 
అనుదినం = ప్రతిరోజు, పదకమలం =నీ పాద పద్మమును, వరివస్యతి 
= ఉపాసించునో, తస్య = వానికి, శివదం = శుభమును కలిగించు 
నట్టి, తవపదం = నీ పాదము, అద్య = నెటు దృష్టిపథం = దృక్పథమును, 
గతం + అస్తు = పొందుగాక!, రమ్యకపర్దిని = అందమైన జడలు 


| 74 | మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 


కలదానా !, శైలసుతే = క్రీ పర్వతరాజపుత్రీ [, హే మహిషాసుర మర్జిని 
= మహిషాసురుని మర్జించిన దానా! జయజయ = నీకు జయపరంపర 
అగుగాక ! 


సకల సంపదలను ఇచ్చు కమలము నీ నివాసము. శివని 
వామ భాగముగా నున్న మంగళ స్వరూపిణివి. లక్ష్మీ స్వరూపురాలవు. 
నిర్మలమైనదానవు. తామరపూలపై నుండి సాగివచ్చు గాలిలోని నీటి 
తుంపరలచే సేవింపబడు ముఖపద్మము గలదానవు. ఓ శివానీ ! 
శాంకరీ ! మహిషాసుర మర్దినీ ! నిత్యము ఎవడు నీ పాద పద్మమును 
ఉపాసించునో వానికి పరమ పావన పదమైన ని పాదపద్మము ఎదురుగా 
సాక్షాత్మరించుగాక ! అందమైన జటలు గలదానా ! శైలపుత్రీ! నీకు 
జయమగు గాక ! 


విశేషాంశములు 


కమలానిలయే ! : బయట మనం చూసే కమలాలు సకల 
సంపత్షదాలైతే - వెన్నెముకలోని సుషుమ్నానాడి వెంబడి ఉందే 
షట్మమలాలు సద్దతి ప్రదాలు. ఉపాసకుని కుండలినీ శక్తిని సహస్రార 
కమలంలోని శివునితో ఐక్యం చేసి ముక్తికి దోహదపడేవి కాబట్టె ఇవి 
సద్దతి ప్రదాలు. అంటే బాహ్య రంగంలోని కమలాలైనా, అంతరంగం 


మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము [7] 


లోని కమలాలైనా సద్దతి ప్రదాలే నన్నమాట! అమ్మవారి పదస్పర్శ, 
సాన్నిధ్యాలే వాటికి అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించి పెట్టాయి. 


సశివే ! పతిని వీడని సతి అవడం చేత అమ్మవారు సతీపతుల 
మధ్య, అయిన వారి మధ్య ఎడబాటును సహించదు. మాలిన్యం లేని 
హేమ మాలిని, కాఠిన్యం లేని కాత్యాయని, పారాణి పాదాల పావని 
అవడం చేత - ఆమె సదనంలో లక్ష్మి, వదనంలో సరస్వతి కలసి 
వసిస్తాయి. అందుకే ఆవిడ చేతకు మాటకు తిరుగులేదు. 


న్న 


కమలానిల శీకర సేవ్యముఖాబ్ద శివే!: స్వచ్చమైన, నిర్మలమైన, 
నీరజాలపై నుండి వచ్చే నీటితుంపరలగాలి నిత్యము అమ్మవారి 
ముఖపద్మాన్ని స్పృశించి మరింత పవిత్రవంత మౌతుంది. అందుకే 
ఆమెను సోకిన గాలికిగూడా తరింపజేయగల పవిత్రత ఉంటుంది. 


“పరమ పవిత్రమైన పార్వతీ పాదాలను భజించే వానికి - ఆ 
పాదదర్శనమై “జీవిత పథ నిర్దేశం జరుగుతుంది. జన్మ సార్థకతకు 
దారి ఏర్పడి ధన్యుడౌతాడు” అని ఆదిశంకరులు ఆశీర్వదిస్తూన్న విషయం 
శ్లోకంలోని “దృష్టి పథం గతమస్తు” అన్న పదాల్లో ఉంది. 


రల 


క్‌ మహిషాసురమర్దినీ స్తోత్ర వివరణము 
ఫలశ్రుతి 
శ్లో. స్తుతిమితి స్తిమితస్తు సమాధినా 
నియమతో యమతో2_నుదినం పఠేత్‌ 
పరమయా రమయా సతు సేవ్యతే 
పరిజనో 2_పి జనో ౭_పి చ తం భజేత్‌ 
అర్థము 
ఇతిళ = ఈ విధంగా, సమాధినా = ఏకాగ్రదీక్షతో, స్తిమితః = 
ప్రశాంతచిత్తుడై, నియమతః = నియమముతో, యమతః = నిగ్రహముతో, 
అనుదినం = ప్రతిరోజు, స్తుతిం = స్తోత్రమును, పఠేత్‌ = చదువవలెను, 
సః = ఆ విధముగా చేయువాడు, పరమయా = ఉన్నతాధిక్యమైన, 
రమయా = సుఖ సంపదలచేత, సేవ్యతే = సేవింపబడును, చ = 
మరియు, జనః అవి = సామాన్యుడైనను, పరిజనః అవి = 
పరిచారకుడైనను, తం = సంపదను, భజేత్‌ = పొందును. 
తాత్పర్యము 
ఎవడు దీక్షగా నియమనిష్టలతో ఏకాగ్రచిత్తుడై బావ్యా 
అంతరేంద్రియ నిగహముతో నిత్యము ఈ మహిషాసురమర్దినీ స్తోత్రమును 
పఠించునో వానికి సకల సంపదలు, సౌఖ్యములు కలుగును. వాడు 


నామాన్యుడైనను, పరిచారకుడైనను పదవీ సంపదలతో నిత్యము 
సౌఖ్యములందుకొనును. 





జగద్దురు పీఠము - గుంటూరు శాఖవారి ప్రచురణలు 
సులభ వచనములో రచింపబడిన ఆధ్యాత్మిక గ్రంథములు 
రచన : డౌ జి.ఎల్‌.ఎన్‌. శాస్త్రి 
















1 శాంతిపాఠములు (ద్వితీయ ముద్రణ) 10/- 
2 గాయత్రి (సప్తమ ముద్రణ) 10/- 
& (ప్రేయరు (పంచమ ముద్రణ) 10/- 
4 జాతక చక్రమును గుణించు పద్ధతి (తృతీయ ముద్రణ) 35/- 
ర్‌ తైత్తిరీయోపనిషత్తు _శాట్రీయ వీవరణ) (తృతీయముద్రణ) 80/- 
ఓ పాదుకా పట్టాభిషేక 20/- 
7. య అరణ్యకాండ ర్‌5్‌/- 
& శ్రీమద్రామాయణము - కిష్మింధాకాండ న ర్‌ర్‌/- 
9 శ్రీమద్రామాయణము - సుందరకాండ ' . 60/- 
10. రామో విగ్రహవాన్‌ ధర్మః 10/~ 
11 (ుతిగీత - 1 డ్త/ా 
12 శ్రుతిగీత - 2 8/- 
13. లీలామాధవమ్‌ ర్ర/- 
14 అక్షర గణపతి - కుండలినీపతి 6/- 
15 శ్రీ లలితా సహస్రనామ వివరణము (ప్రథమ భాగం) 80/- 
16 శ్రీ లలితా సహస్రనామ వివరణము (ద్వితీయ భాగం) 80/- 
17. శ్రీ లలితా సహ(స్రనామ వివరణము (తృతీయ భాగం) 80/- 
18. శ్రీ లలితా సహస్రనామ వివరణము (చతుర్ధ భాగం ) 80/- 
(అన్ని భాగములు ద్వితీయ ముద్రణ) 
19. శ్రీ లలితా పూజా విధానము (ఖడ్గమాలాది స్తోత్రాలతో) 13/- 
(తృతీయ ముద్రణ) 
20. Akshara Ganapathi - Kundalini pathi 30/- 
21 సౌందర్యలవారి 120/- 
22 కథాసూక్తులు - సుధామూర్తులు 25/- 
23 శివానందలహరి 95/- 
24 మహిషాసురమర్దిని స్తోత్రవివరణము 30/- 
మొత్తం 1005/- 






మొత్తం సెట్టుకొన్నవారికి డిస్మౌంటు సౌకర్యము కలదు. 
పై పుస్తకములు కావలసినవారు గాని, క్రొత్త పుస్తకముల ముద్రణకు 
సహకరించదలచినవారు గాని సంప్రదించవలసిన చిరునామా : 


జగుద్ద్గురు పిరము, 5-10-4, 2/9, బ్రాదిపెట, గుంటూరు, ఫోన్‌ : 2338995 






